స్తుతిశతకమ్‌ 


యా జాద్యామ్బునిధిం క్రిణోతి భజతాం వైరాయతే కైరవై- 


ర్నిత్యం యా నియమేన యా చ యతతే కర్తుం త్రినేత్రోత్సవమ్‌! 


బిమ్బం చాన్నమసం చ వజ్బయతి యా గర్వేణ సా తాదృశీ 

కామాక్షి! స్మితమజ్ఞారీ తవ కథం జ్యోత్సేత్యసౌ కీర్య్యతే॥ 
— దా 

ఆరూధా రభసాత్సురః పురరిపోరాశ్లేషణోపక్రమే 

యా తే మాతరుపైతి దివ్యతటినీశజ్మాకరీ తత్కణమ్‌। 

ఓష్టం వేపయతి భ్రువౌ కుటిలయత్యానమయత్యాననం 

తాం వన్దే మృదుహాసపూరసుషమామేకామ్రనాథప్రియే॥ 
a దా 

వక్రేన్లోస్తవ చగన్టికా స్మితరుచిర్వల్లు స్ఫురస్తీ సతాం 

స్యాచ్చేద్యుక్తమిదం చకోరమనసాం కామాక్షి! కౌతూహలమ్‌। 

ఏతచ్చిత్రమహర్నిశం యదధికామేశం సదా గాహతే 

బిమ్చోష్టద్యుమణిప్రభాస్వపి చ యద్బిబ్బోకమాలమతే।। 
om దా 

సాహాయ్యం కలశామ్బుధేర్వహతి తే కామాక్షి! మన్దస్మితం 

శోభామోష్టరుచాం చ విద్రుమభువామేతద్భిదాం బ్రూమహే। 

ఏతస్మాదుదితం పురా కిల పపౌ శర్వః పురాణః పుమా- 

నేతన్మధ్యసముద్భవాం రసయతే మాధుర్యరూపాం సుధామ్‌॥ 
mm దూ 

ఉత్తుజ్గస్తనకుమృశైలకటకే విస్తారికస్తూరికా- 

పత్రశ్రీజుషి చబ్బులాః స్మితరుచః కామాక్షి! తే కోమలాః। 

సన్ఫాదీధితిరజ్జీతా ఇవ ముహుస్సాన్దాధరజ్యోతిషా 

వ్యాలోలామలశారదా భ్రశకలవ్యాపారమాతన్వతే।। 
a దా 

క్షీరం దూరత ఏవ తిష్టతు కథం వైమల్యమాత్రాదిదం 

మాతస్తే సహపాఠవీథిమయతాం మన్గస్మితైర్మజ్యులైః। 

కిం చేయం తు భిదాస్తి దోహనవశాదేతత్తు సజ్ఞాయతే 

కామాక్షి! స్వయమర్థితం ప్రణమతామేతత్తు దోదుహ్యతే॥ 
mm దా 


18 


19 


20 


21 


22 


23 


శ్రీః 
మూకపజ్యశతీ 
మన్‌స్నితచశతకయు 
అ 
సారోల్లానినీ వ్యాఖ్యా 
sm సా 

బధ్నీమో వయమజ్ఞులిం ప్రతిదినం బనచ్ళిదే దేహినాం 
కన్దర్పాగమతగన్రమూలగురవే కల్యాణకేలీభువే। 
కామాక్ష్యా ఘనసారపుజ్యరజసే కామద్రుహశ్చక్షుషాం 
మన్దారస్తబకప్రభామదముషే మన్దస్మితజ్యోతిషే॥ 

-అళయొః అైల- 
సధ్రీచే నవమల్లికాసుమనసాం నాసాగ్రముక్తామణే- 
రాచార్యాయ మృణాలకాబ్సమహసాం నైసర్గికాయ త్విషే। 
స్వర్థున్యా సహ యుధ్వనే హిమరుచేరర్థాసనాధ్యాసినే 
కామాక్ష్యాః స్మితమళ్బరీధవలిమాద్వైతాయ తస్మై నమః॥ 

—__— 
కర్పూరద్యుతిచాతురీమతితరామల్ప్సీయసీం కుర్వతీ 
దౌర్భాగ్యోదయమేవ సంవిదధతీ దౌషాకరీణాం త్విషామ్‌। 
క్షుల్లానేవ మనోజ్ఞమల్లినికరాన్స్ఫుల్లానపి వ్యజ్వతీ 
కామాక్ష్యా మృదులస్మితాంశులహరీ కామటప్రసూరస్తు మే॥ 

—__— 
యా పీనస్తనమణ్జలోపరి లసత్మర్సూరలేపాయతే 
యా నీలేక్షణరా త్రికాన్తితతిషు జ్యోత్స్నాప్రరోహాయతే। 
యా సౌన్దర్యధునీతరజ్ఞతతిషు వ్యాలోలహంసాయతే 
కామాక్ష్యాళ్ళిశిరీకరోతు హృదయం సా మే స్మిత ప్రాచురీ॥ 

—__— 
యేషాం గచ్చతి పూర్వపక్షసరణిం కౌముద్వతః శ్వేతిమా 
యేషాం సన్తతమారురుక్షతి తులాకక్ష్యాం శరచ్చన్ధమాః। 
యేషామిచ్చతి కమ్చురప్యసులభామన్తేవసత్ర్రక్రియాం 
కామాక్ష్యా మమతాం హరన్తు మమ తే హాసత్విషామజ్మురాః॥ 

-అళయాః అ్రుల- 


మన్దస్మితశతకమ్‌ 
ప 


ఆశాసీమసు సన్తతం విదధతీ నైశాకరీం వ్యాక్రియాం 

కాశానామభిమానభబ్గ్లకలనాకౌశల్యమాబి భ్రతీ। 

ఈశానేన విలోకితా సకుతుకం కామాక్షి! తే కల్మష- 

క్లేశాపాయకరీ చకాస్తి లహరీ మన్దస్మితజ్యోతిషామ్‌॥ 6 
-అశయాః అ౬్రైఆ- 

ఆరూధస్య సమున్నతస్తనతటీ సామ్రాజ్యసింహాసనం 

కన్దర్పస్య విభోర్దగత్రయజయ ప్రాకట్యము ద్రానిధేః। 

యస్యాశ్చామరచాతురీం కలయతే రళ్శిచ్చటాచజ్బులా 

సా మన్దస్మితమజ్టురీ భవతు నః కామాయ కామాక్షి! తే॥ 7 
-అళయా। అ౬్రాఆ- 

శమోర్యా పరిరమృసంభ్రమవిధౌా నైర్మల్యసీమానిధిః 

గైర్వాణీవ తరజ్జిణీ కృతమృదుస్యన్లాం కలిన్గాత్మజామ్‌। 

కల్మాషీకురుతే కలజ్కసుషమాం కణ్ఞస్థలీచుమ్చినీం 

కామాక్ష్యాః స్మితకన్షలీ భవతు సా కల్యాణసన్లోహినీ॥ 8 
-అళయా। అ౬్రాల- 

జేతుం హారలతామివ స్తనతటీం సంజగ్ముషీ సన్తతం 

గన్తుం నిర్మలతామివ ద్విగుణితాం మగా కృపాస్రోతసి। 

వక్తుం విస్మయనీయతామివ హరం రాగాకులం కుర్వతీ 

మజ్బుస్తే స్మితమజ్ఞరీ భవభయం మథ్నాతు కామాక్షి! మే॥। 9 
-అళయాః అ౬్రాల- 

శ్వేతాపి ప్రకటం నిశాకరరుచాం మాలిన్యమాతన్వతీ 

శీతాపి స్మరపావకం పశుపతేస్సన్ధుక్షయస్తీ సదా। 

స్వాభావ్యాదధరాశ్రితాపి నమతాముచ్చైర్దిశస్తీ గతిం 

కామాక్షి! స్ఫుటమన్తరా స్ఫురతు నస్త్వన్మనహాసప్రభా॥ 10 
-అళయాః అ౬్రైఅ- 

వక్రశ్రీసరసీజలే తరలితభ్రూవల్లికల్లోలితే 

కాలిమ్నా దధతీ కటాక్షజనుషా మాధువ్రతీం వ్యాపృతిమ్‌। 

నిర్నిదామలపుణ్జ్ణరీకకు హనాపాణ్ణి త్యమాబి భ్రతీ 

కామాక్ష్యాః స్మితచాతురీ మమ మనకి కాతర్యమున్మూలయేత్‌॥ 11 
-అళయాః అ౬్రైఅ- 


సారోల్లానినీ వ్యాఖ్యా 


నిత్యం బాధితబన్గుజీవమధరం మైత్రీజుషం పల్లవైః 

శుద్ధస్య ద్విజమణ్జ్దలస్య చ తిరస్మర్హారమప్యాితా। 

యా వైమల్యవతీ సదైవ నమతాం చేతః పునీతేతరాం 

కామాక్ష్యా హృదయం ప్రసాదయతు మే సా మన్దహాసప్రభా॥ 
a దా 

ద్రుహ్యస్తీ తమసే ముహుః కుముదినీసాహాయ్యమాబి భ్రతీ 

యాస్తీ చగ్దకి శోరశేఖరవపుస్సాధాజ్లణే (పేజ్ఞణమ్‌। 

జ్ఞానామ్మోనిధి వీచికాం సుమనసాం కూలజృషాం కుర్వతీ 

కామాక్ష్యాః స్మితకౌముదీ హరతు మే సంసారతాపోదయమ్‌॥। 
om దా 

కాళ్ళీరద్రవధాతుకర్ణ్షమరుచా కల్మాషతాం బిభ్రతీ 

హంసౌఘైరివ కుర్వతీ పరిచితిం హారీకృతైర్మాక్తికైః। 

వక్షోజన్మతుషారశైలకటకే సజ్బారమాతన్వతీ 

కామాక్ష్యా మృదులస్మితద్యుతిమయీ భాగీరథీ భాసతే॥ 
a దా 

కమ్ఫోర్వంశపరమ్పరా ఇవ కృపాసన్తానవల్లీభువః 

సమ్బుల్లస్తబకా ఇవ ప్రసృమరా మూర్తాః ప్రసాదా ఇవ। 

వాక్సీయూషకణా ఇవ గ్రిపథగాపర్యాయభేదా ఇవ 

భ్రాజన్తే తవ మనహాసకిరణాః కాజ్వీపురీనాయికే॥ 
mm దూ 

వక్షోజే ఘనసారపత్రరచనాభజ్జీసపత్నాయితా 

కణ్ణే బన్గురదన్తపత్రకుహనా వ్యాపారము ద్రాయితా। 

ఓష్టశ్రీనికురుమృపల్లవపుటే ప్రేజ్ఞతసూనాయితా 

కామాక్షి! స్ఫురతాం మదీయహృదయే త్వన్మన్షహాసప్రభా॥ 
a దూ 

యేషాం బిన్దురివోపరి ప్రచలితో నాసాగ్రముక్తామణి- 

ర్యేషాం దీన ఇవాధికణ్ఞమయతే హారః కరాలమ్బనమ్‌। 

యేషాం బన్ఫురివోష్టయోరరుణిమా ధత్తే స్వయం రజ్ఞునమ్‌ 

కామాక్ష్యాః ప్రభవన్తు తే మమ శివోల్లాసాయ హాసాజ్మురాః॥। 
mm దా 


12 


13 


14 


15 


16 


17 


మన్దస్మితశతకమ్‌ 
ణ 


కామాక్షి! స్మితమజ్ఞరీం తవ భజే యన్యాస్త్విషామజ్మురా - 

నాపీనస్తనపానలాలసతయా నిశృ్ళజ్మమజ్మేశయః। 

ఊర్ధ్వం వీక్ష్య వికర్షతి ప్రసృమరానుద్దామయా శుణ్ణయా 

సూనుస్తే బిసశజ్మయాశు కుహనాదన్తావలగ్రామణీః॥। 
-అళయోః అైల- 

గాధాశ్లేషవిమర్దసమృుమవశాదుద్దామముక్తాగుణ - 

ప్రాలమ్చే కుచకుమృయోర్విగలితే దక్షద్విషో వక్షసి! 

యా సఖ్యేన పినహ్యతి ప్రచురయా భాసా తదీయాం దశామ్‌ 

సా మే ఖేలతు కామకోటి! హృదయే సాన్టస్మితాంశుచ్చటా॥ 
ఆ దాం 

మన్గారే తవ మన్గరస్మితరుచో మాత్సర్యమాలోక్యతే 

కామాక్షి! స్మరశాసనే చ నియతం రాగోదయో లక్ష్యతే। 

చాగ్టీషు ద్యుతిమజ్ఞరీషు చ మహాదోషాజ్బురో దృశ్యతే 

శుద్ధానాం కథమీదృశీ గిరిసుతే9_ శుద్దా దశా కథ్యతామ్‌॥ 
-అళయోః అజైల- 

పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధామ్చుధిర్మథ్యతే 

మాహేశైశ్చ జటాకలాపనిగకైర్శన్దాకినీ నహ్యతే। 

శీతాంశుః పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ 

కామాక్షి! స్మితమబ్ఞురీ తవ వచోవైదగ్ధ్యముల్లజ్ఞతే॥। 
-అళయోః అైల- 

అశబ్కే తవ మన్దహాసలహరీమన్యాదృశీం చథ్ధికా- 

మేకామ్రేశకుటుమ్చిని ప్రతిపదం యస్యాః ప్రభాసజ్ఞమే। 

వక్షోజామ్బురుహే న తే రహయతః కాజ్బిద్దశాం కౌట్మలీ- 

మాస్యామ్భ్ళోరుహమవ్చు! కిం చ శనకైరాలమృతే ఫుల్లతామ్‌॥ 
-అళయోః అజైల- 

ఆస్తీర్ణాధరకాన్తిపల్లవచయే పాతం ముహుర్దగ్ముషీ 

కామద్రోహిణి మాంసలస్మరశరజ్వాలావలిర్వ్యజ్ఞతీ। 

నిన్దన్తీ ఘనసారహారవలయజ్యోత్సామృణాలాని తే 

కామాక్షి! స్మితచాతురీ విరహిణీరీతిం జగాహేతరామ్‌॥ 
-అళయోః అజైల- 


42 


483 


44 


45 


46 


47 


సారోల్లానినీ వ్యాఖ్యా 


కర్పూరైరమృతాంశుభిర్దనని! తే కాన్రెశ్ళ చన్హాతపై- 
ర్ముక్తాహారగుణైర్మ ఎ్రాలవలయెర్ముగ్గస్మిత శ్రీరియమ్‌। 
శ్రీకాజ్చీపురనాయికే! సమతయా సంస్తూయతే సజ్ఞనై- 
స్తత్తాదృజ్మమ తాపశాన్తివిధయే కిం దేవి! మన్హాయతే॥ 
-అయ్యయాణ అజ్రుల-. 
మధ్యేగర్భితమజ్యివాక్యలహరీ మాధ్వీరురీ శీతలా 
మన్దారస్తబకాయతే జనని! తే మన్దస్మితాంశుచ్చటా! 
యస్యా వర్థయితుం ముహుర్వికసనం కామాక్షి! కామద్రుహో 
వల్లుర్వీక్షణవిభ్రమవ్యతికరో వాసన్తమాసాయతే॥ 
-అహయాః అజుల- 
బిమ్చోష్టద్యుతిపుజ్వరజ్జితరుచిస్త్వన్మన్షహాసచ్చటా 
కల్యాణం గిరిసార్వభౌమతనయే! కల్లోలయత్వాశు మే! 
ఫుల్లన్మల్లిపినద్దహల్లకమయీ మాలేవ యా పేశలా 
శ్రీకాజ్చీశ్వరి! మారమర్దితురురోమధ్యే ముహుర్లమృతే॥ 
-అయయా= అజ్రుల-. 
బిభ్రాణా శరదభ్రవిభ్రమదశాం విద్యోతమానాప్యసౌ 
కామాక్షి! స్మితమజ్ఞారీ కిరతి తే కారుణ్యధారారసమ్‌। 
ఆశ్చర్యం శిశిరీకరోతి జగతీమాలోక్య చైనామహో 
కామం ఖేలతి నీలకణ్ఞహృదయం కౌతూహలాన్లోలితమ్‌॥ 
-అహయాః అజుల- 
పేజ్ధత్ర్పాధకటాక్షకుళ్వకుహరేష్వత్యచ్చగుచ్భాయితం 
వక్రేన్దుచ్చవిసిన్ధువీచినిచయే ఫేనప్రతానాయితమ్‌। 
నైరన్తర్యవిజ్బమ్భితస్తనతటే నైచోలపట్టాయితం 
కల్మాషం కబలీకరోతు మమ తే కామాక్షి! మన్దస్మితమ్‌!। 
-అయయా అజుల-. 
పీయూషం తవ మన్థరస్మితమితి వ్యర్థైవ సాపప్రథా 
కామాక్షి! ధ్రువమీదృశం యది భవే తత్మథం వా శివే। 
మన్న్దారస్య కథాలవం న సహతే మథ్నాతి మన్నాకినీ- 
మిన్దుం నినతి కీర్తితే చ కలశీపాథోధిమీర్వ్యాయతే॥ 
ఆధా సాల 


24 


25 


26 


27 


28 


29 


మన్దస్మితశతకమ్‌ 
ణ 


విశ్వేషాం నయనోత్సవం వితనుతాం విద్యోతతాం చన్టమా 


విఖ్యాతో మదనాన్తకేన ముకుటీమధ్యే చ సమ్మాన్యతామ్‌। 

ఆః కిం జాతమనేన హాససుషమామాలోక్య కామాక్షి! తే 

కాలజ్మీమవలమ్మతే ఖలు దశాం కల్మాషహీనో9_ ప్యసా॥ 
om దా 

చేతః శీతలయన్తు నః పశుపతేరానన్దజీవాతవో 

నమ్రాణాం నయనాధ్వసీమసు శరచ్చన్లాతపోపక్రమాః। 

సంసారాఖ్యసరోరుహాకరఖలీకారే తుషారోత్కరాః 

కామాక్షి! స్మరకీర్తిబీజనికరాస్త్వన్మన హాసాజ్మురాః॥ 
-అళెవాజ దా 

కర్మౌఘాఖ్యతమరికచాకచికరాన్మామాక్షి! సంచిన్తయే 

త్వన్మన్షస్మితరోచిషాం |త్రిభువనక్షేమజ్యరానజ్మురాన్‌। 

యే వక్రం శిశిరశ్రియో వికసితం చన్హాతపామ్శోరుహ- 

ద్వేషోద్దాషణచాతురీమివ తిరస్మర్తుం పరిష్కుర్వతే॥ 
— దా 

కుర్యుర్నః కులశైలరాజతనయే! కూలబ్మషం మబజ్గళం 

కున్షస్పర్ధనచుబ్బువస్తవ శివే! మన్దస్మితప్రక్రమాః। 

యే కామాక్షి! సమస్తసాక్షినయనం సనోషయన్వ్యాన్తరం 

కర్పూరప్రకరా ఇవ ప్రసృమరాః పుంసామసాధారణాః॥ 
om దా 

కమేణ స్నపయస్వ కర్మకుహనాచోరేణ మారాగమ- 

వ్యాఖ్యాశిక్షణదీక్షితేన విదుషామక్షీణలక్ష్మీపుషా। 

కామాక్షి! స్మితకన్దలేన కలుషస్ఫోటక్రియాచుఇ్బునా 

కారుణ్యామృతవీచికావిహరణప్రాచుర్యధుర్యేణ మామ్‌! 
mm దూ 

త్వన్య్మన్దస్మితకన్ష్గలస్య నియతం కామాక్షి! శజ్మామహే 

బిమ్బః కశ్చన నూతనః ప్రచలితో నైశాకరళ్ళీకరః। 

కిల్చు క్షీరపయోనిధిః ప్రతినిధి? స్వర్వాహినీవీచికా- 

బిబ్బోకో£_పి విడమ్బ ఏవ కుహనా మల్లీమతల్లీరుచః॥। 
mm దా 


30 


31 


32 


తతి 


34 


85 


సారోల్లానినీ వ్యాఖ్యా 


దుష్మర్మార్మనిసర్గకర్మకమహఃసమ్పర్మతప్తం మిల- 
త్ప్మం శబ్మరవల్లభే! మమ మనః కాజ్చీపురాల్రియే। 
అమ్మ! త్వన్మృదులస్మితామృతరసే మజా విధూయ వ్యథా- 
మానన్లోదయసౌధశృబజ్గపద వీమారోఢుమాకాంక్షతి।। 
-అళమ అ౯౬దఊనైల-- 
నమాణాం నగరాజశేఖరసుతే నాకాలయానాం పురః 
కామాక్షి! త్వరయా విషత్పశమనే కారుణ్యధారాః కిరన్‌! 
ఆగచ్చన్తమనుగ్రహం ప్రకటయన్నానన్దబీజాని తే 
నాసీరే మృదుహాస ఏవ తనుతే నాథే! సుధాశీతలః।। 
= 
కామాక్షి! ప్రథమానవిభ్రమవిధిః కన్దర్పదర్పప్రసూ- 
ర్ముగ్ధస్తే మృదుహాస ఏవ గిరిజే! ముష్టాతు మే కిల్చిషమ్‌। 
యం ద్రష్టుం విహితే కరగ్రహ ఉమే! శమ్ముస్రపామీలితం 
స్మేరం కారయతి స్మ తాబ్ద్బవవినోదాహిణ్లినా తణ్జునా॥ 
-అళమో అ౬దఊనైల-- 
క్షుజ్ణం కేనచిదేవ ధీరమనసా కుత్రాపి నానాజనైః 
కర్మగ్రన్థినియన్రితైరసుగమం కామాక్షి! సామాన్యతః। 
ముక్తేర్ధష్టు మశక్యమేవ మనసా మూఢస్య మే చక్షుషో 
మార్గం దరయతు ప్రదీప ఇవ తే మనస్మితశ్రీరియమ్‌॥ 
డా అ౯౬దఊనైల-- 
జ్యోత్స్నాకాన్తిభిరేవ నిర్మలతరం నైశాకరం మణ్బ్జలం 
హంసైరేవ శరద్విలాససమయవ్యాకోచమమోరుహమ్‌। 
స్వచ్చైరేవ వికస్వరైరుడుగణైః కామాక్షి! బిమ్బం దివః 
పుత్యెరేవ మృదుస్మితైస్తవ ముఖం పుష్టాతి శోభాభరమ్‌॥ 
-—— అ౬దఊనైల-- 
మాన గ్రన్థివిధున్తుదేన రభసాదాస్వాద్యమానే నవ- 
(ప్రేమాడమృరపూర్ణిమాహిమకరే కామాక్షి! తే తత్కణమ్‌! 
ఆలోక్య స్మితచస్దికాం ముహురిమామున్మీలనం జీగ్ముషీం 
చేతశ్ళీలయతే చకోరచరితం చన్హార్థచూడామణేః॥ 
-—— అ౯౬౬నాల-- 


36 


37 


38 


39 


40 


41 


(౨ 


మన్దస్మితశతకమ్‌ 
ణ 


శ్రీకామాక్షి! తవ స్మితద్యుతిర్సురీవైదగ్ధ్యలీలాయితం 
పశ్యన్తోః పి నిరన్తరం సువిమలం మన్నా జగన్మబ్దలే। 
లోకం హాసయితుం కిమర్ధమనిశం ప్రాకాశ్యమాతన్వతే 
మన్గాక్షం విరహయ్య వస్తువిభవం మన్గారచన్రాదయః॥ 
Em సాల 
క్షీరాబ్టేరపి శ్రైలరాజతనయే త్వన్మన్షహాసస్య చ 
శ్రీకామాక్షి! వలక్షమోదయనిధేః కిజ్బీద్భిదాం బ్రూమహే। 
ఏకస్మై పురుషాయ దేవి స దదౌ లక్ష్మీం కదాచిత్సురా 
సర్వేభ్యో౭_పి దదాత్యసౌ తు సతతం లక్ష్మీం చ వాగీశ్వరీమ్‌॥ 
mm హాల 
శ్రీకాజ్చీపురరత్నదీపకలికే! తాన్యేవ విశ్వాన్తరే 
చాకోరాణి చరాచరేశ్వరి పరం ధన్యాని మన్యామహే। 
కమ్పాతీరకుటుంబచంక్రమకలాచుంచూని చంచూపుటై - 
ర్నిత్యం యాని తవ స్మితేన్గుమహసామాస్వాదమాతన్న్వతే॥। 
Em హాల 
శైత్యప్రక్రమమాగ్రితో9_ పి నమతాం జాద్యప్రథాం ధూనయ- 
ధ్రాగవ్యజ్ఞునపేశలో9 పి గిరిశే వైమల్యముల్లాసయన్‌! 
లీలాలాపపురస్సరో9_పి సతతం వాచంయమాన్‌ ప్రీణయ- 
న్మామాక్షి! స్మితరోచిషాం తవ సముల్లాసః కథం వర్వ్వతే॥ 
-అళప ఆ౯ిఫ్రాల- 
(శోణీచల్బులమేఖలాముఖరితం లీలాగతం మంథరం 
భ్రూవల్లీచలనం కటాక్షవలనం మన్నాక్షవీక్షాచణమ్‌। 
యదై వ్రదగ్ధ్యముఖేన మన్మథరిపుం సమ్మోహయత్యజ్టుసా 
శ్రీకామాక్షి! తవ స్మితాయ సతతం తస్మై నమస్ముర్మహే॥ 
— దా 
శ్రీకామాక్షి! మనోజ్ఞమన్దహసితజ్యోతిప్పరో హే తవ 
స్ఫీతశ్వేతిమసార్వభౌమసరణి ప్రాగల్బ్యమభ్యేయుషి। 
చన్లోల. యం యువరాజతాం కలయతే చేటీధురం చన్ధికా 
గజా సా చ సుధార్వురీ సహచరీసాధర్మ్యమాలమతే॥ 
-అళప ఆ౯ిఫ్రాల- 


66 


67 


68 


69 


70 


71 


సారోల్లానినీ వ్యాఖ్యా 


సూర్యాలోకవిధౌ వికాసమధికం యాన్తీ హరన్తీ తమ- 
స్సన్లోహం నమతాం నిజస్మరణతో దోషాకరద్వేషిజీ। 
నిర్యాస్తీ వదనారవిన్సకుహరాన్నిర్ధూతజాద్యా నృణాం 
శ్రీకామాక్షి! తవ స్మితద్యుతిమయీ చిత్రీయతే చన్దికా!। 
-అళయా। అ౬్రైఆ- 
కుజ్బీకుర్యురమీ కుబోధఘటనామస్మన్మనోమాథినీం 
శ్రీకామాక్షి! శివంకరాస్తవ శివే! శ్రీమన్దహాసాజ్బ్కురాః। 
యే తన్వన్తి నిరన్తరం తరుణిమస్తమ్చేరమగ్రామణీ - 
కుమృద్వన్వవిడమ్మిని స్తనతటే ముక్తాకుథధాడమృరమ్‌॥ 
-అళయా। అ౬ైఅ- 
ప్రేజ్ఞన్తః శరదమ్బుదా ఇవ శనైః ప్రేమానిలైః ప్రేరితా 
మజ్జన్లో మదనారికజ్ణసుషమాసిన్గా ముహుర్మన్థరమ్‌। 
శ్రీకామాక్షి! తవ స్మితాంశునికరాః శ్యామాయమానశ్రియో 
నీలామ్ఫోధరనైపుణీం తత ఇతో నిర్నిదయన్త్యజ్టుసా।। 
-అళయా। అ౬్రైఅ- 
వ్యాపారం చతురాననైకవిహృతౌ వ్యాకుర్వతీ కుర్వతీ 
రుద్రాక్షగహణం కరేణ సతతం వాగూర్మికల్లోలితా। 
ఉత్ఫుల్లం ధవలారవినమధరీకృత్య స్ఫురస్తీ సదా 
శ్రీకామాక్షి! సరస్వతీ విజయతే త్వన్మన్షహాసప్రభా॥ 
-అళయా। అ౬ైఅ- 
కర్పూరద్యుతితస్మరేణ మహసా కల్మాషయత్యాననం 
శ్రీకాజ్చీపురనాయికే! పతిరివ శ్రీమనహాసోల పి తే। 
ఆలిజ్ఞత్యతిపీవరాం స్తనతటీం బిమ్బాధరం చుమృతి 
ప్రొఢం రాగభరం వ్యనక్తి మనసో ధైర్యం ధునీతేతరామ్‌॥ 
-అళయా। అ౬్రైఅ- 
వైశద్యేన చ విశ్వతాపహరణ క్రీడాపటీయస్తయా 
పాణ్జిత్యేన పచేలిమేన జగతాం నేత్రోత్సవోత్సాదనే। 
కామాక్షి! స్మితకన్దలైస్తవ తులామారోఢుముద్యోగినీ 
జ్యోత్సాసౌ జలరాశిపోషణతయా దూష్యాం ప్రపన్నా దశామ్‌॥ 
-అళయో। అ౬్రైఆ- 


48 


49 


50 


ర్‌1 


ర్‌2 


౧౦ 


మన్దస్మితశతకమ్‌ 
ప 


లావణ్యామ్బుజినీమృణాలవల యె శ్చృజ్ఞారగన్థద్విప - 
గామణ్యః శ్రుతిచామరైస్తరుణిమస్వారాజ్యబీజాజ్మురైః। 
ఆనన్గామృతసిన్గు వీచి పృషతైరాస్యాబ్ద హం సైస్తవ 
శ్రీకామాక్షి! మథాన మన్దహసితైర్మత్మం మనగికల్మషమ్‌॥ 
mm దా 
ఉత్తుజ్గస్తన మణ్జలీపరిచలన్మాణిక్యహారచ్చటా - 
చజ్బచ్చోణిమపుజ్జుమధ్యసరణిం మాతః పరిష్ముర్వతీ। 
యా వైదగ్ధ్యముపైతి శజ్కరజటాకాన్తారవాటీపత - 
త్స్వర్వాపీపయసః స్మితద్యుతిరసౌ కామాక్షి తే మజ్ములా। 
a దా 
సన్నామైకజుషా జనేన సులభం సంసూచయన్తీ శనై- 
రుత్తుబ్గస్య చిరాదనుగ్రహతరోరుత్పత్స్యమానం ఫలమ్‌! 
ప్రాథమ్యేన వికస్వరా కుసుమవత్రాగల్భ్యమభ్యేయుషీ 
కామాక్షి! స్మితచాతురీ తవ మమ క్షేమజ్బరీ కల్పతామ్‌॥ 
om దా 
ధానుష్నాగసరస్య లోలకుటిలభ్రూలేఖయా బిభ్రతో 
లీలాలోకశిలీముఖం నవవయస్సామ్రాజ్యలక్ష్మీపుషః। 
జేతుం మన్మథమర్దినం జనని! తే మన్దస్మితప్రక్రమో 
వల్గుర్విభమభూభృతో వితనుతే సేనాపతిప్రక్రియామ్‌!। 
a దా 
యన్నాకమ్పత కాలకూటకబలీకారే చుచుమ్చే న యద్‌- 
గ్లాన్యా చక్షుషి రూషితానలశిఖే రుద్రస్య తత్తాదృశమ్‌! 
చేతో య[త్ససభం స్మరజ్వరశిఖిజ్వాలేన లేలిహ్యతే 
తత్మామాక్షి! తవ స్మితాంశుకణికా హేలాభవం (ప్రాభవమ్‌॥ 
— దా 
సమ్మిన్నేవ సుపర్వలోకతటినీ వీచీచయైర్యామునై:ః 
సంమిత్రేవ శశాజ్మదీప్తిలహరీ నీలైర్మహానీరదైః। 
కామాక్షి! స్ఫురితా తవ స్మితరుచిః కాలాజ్ఞునస్పర్థినా 
కాలిమ్నా కచరోచిషాం వ్యతికరే కాళ్బొద్దశామశ్ళుతే॥ 
mm దా 


54 


155 


56 


ర్‌7 


ర్‌రి 


59 


సారోల్లాసినీ వ్యాఖ్యా 


జానీమో జగదీశ్వరప్రణయిని! త్వన్మనహాస ప్రభమ్‌ 
శ్రీకామాక్షి! కుముద్వతీమభినవామేషా యతస్సర్వదా। 
ఆస్యేన్లోరవలోకనే పశుపతేరభ్యేతి సమ్బుల్లతాం 
తన్దాలుస్తదభావ ఏవ తనుతే తద్వైపరీత్యక్రమమ్‌॥। 
om దా 
యాన్తీ లోహితభావమభ్రతటి నీ ధాతుచ్చటాకర్దమై - 
ర్భాస్తీ బాలగభస్తిమాలికిరణైర్మేఘావలీ శారదీ। 
బిమ్బోష్టద్యుతిపుజ్ఞుచుమృనకలా శోణాయమానేన తే 
కామాక్షి! స్మితరోచిషా సమదశామారోఢుమాకాంక్షతే।। 
-అళెవాజ దా 
శ్రీకామాక్షి! ముఖేన్దుభూషణమిదం మన్దస్మితం తావకం 
నేత్రాననకరం తథా హిమకరో గచ్చేద్యథా తిగ్మతామ్‌। 
శీతం దేవి! తథా యథా హిమజలం సన్లాపముద్రాస్పదం 
శ్వేతం కిళ్చు యథా తథా మలినతాం ధత్తే చ ముక్తామణిః॥ 
om దా 
త్వన్మన్దస్మితమజ్ఞారీం ప్రసృమరాం కామాక్షి! చన్దాతపం 
సన్తస్సన్తతమామనన్యమలతా తల్లక్షణం లక్ష్యతే! 
అస్మాకం న ధునోతి తాపమధికం ధూనోతి నాభ్యన్తరం 
ధ్వాన్తం తట్టలు దుణిఖినో వయమమీ కేనేతి నో విద్మహే॥ 
om దా 
నమస్య ప్రణయప్రరోహకలహచ్చేదాయ పాదాబ్బ్దయో- 
ర్శన్దం చన్రకిశోరశేఖరమణేః కామాక్షి! రాగేణ తే। 
బన్ఫూకప్రసవశ్రియం జితవతో బంహీయసీం తాదృశీం 
బిమ్చోష్టస్య రుచిం నిరస్య హసితజ్యోత్స్నా వయస్యాయతే॥ 
om దా 
ముక్తానామ్‌ పరిమోచనం విదధతస్త త్రీతినిష్పాదినీ 
భూయో దూరత ఏవ ధూతమరుతస్తత్సాలనం తన్వతీ। 
ఉద్భూతస్య జలాన్తరాదవిరతం తద్దూరతాం జగ్ముషీ 
కామాక్షి! స్మితమజ్ఞురీ తవ కథం కమోస్తులామశ్చుతే॥ 
mm దా 


౧౦౧ 


60 


61 


62 


63 


64 


65 


మన్దస్మితశతకమ్‌ 
ణ 


అకర్షన్నయనాని నాకిసదసాం శైత్యేన సంస్తమృయ - 
న్నిన్దుం కిళ్చు విమోహయన్పశుపతిం విశ్వార్తిముచ్చాటయన్‌। 
హింసన్‌ సంసృతిడదమ్బరం తవ శివే! హాసాహ్వయో మాన్రికః 
శ్రీకామాక్షి! మదీయతాపతమసోవిద్వేషణే చేష్టతామ్‌॥। 
ఆహా సాల 
క్షేపీయః క్షపయన్తు కల్మషభయాన్యస్మాకమల్పస్మిత- 
జ్యోతిర్మణ్ణలచంక్రమాస్తన శివే! కామాక్షి! రోచిష్టవః। 
పీడాకర్మఠకర్మఘర్శ్మసమయవ్యాపారతాపానల- 
శ్రీపాతా నవహర్షవర్షణసుధాస్రోతస్వినీశీకరాః॥। 
ఆహా సాల 
శ్రీకామాక్షి! తవ స్మితైనవమహ$ిపూరే పరిస్ఫూర్ణతి 
(ప్రొఢాం వారిధిచాతురీం కలయతే భక్తాత్మనాం ప్రాతిభమ్‌। 
దౌర్గత్యప్రసరాస్తమ8 పటలికాసాధర్మ్యమాబి భ్రతే 
కిం కిం కైరవసాహచర్యపదవీరీతిం న ధత్తే పదమ్‌॥ 
-అహయో। అజ్రైల- 
మన్దారాదిషు మన్మథారిమహిషి! ప్రాకాశ్యరీతిం నిజాం 
కాదాచితృతయా విశజ్మ్య బహుశో వైశద్యముద్రాగుణః। 
శ్రీకామాక్షి! తదీయసజ్ఞమకలామన్టీభవత్మౌతుకః। 
సాతత్వేన తవ స్మితే వితనుతే స్వైరాసనావాసనామ్‌॥। 
-—__™—ా 
ఇన్ఫానే భవవీతిహోత్రనివహే కర్మాఘచణ్ఞానిల - 
ప్రొఢిమ్నా బహులీకృతే నిపతితం సన్హాపచిన్తాకులమ్‌! 
మాతర్మాం పరిషిబ్బ కిళ్చాదమలైః పీయూషవర్తైరివ 
శ్రీకామాక్షి! తవ స్మితద్యుతికణైః శైశిర్యలీలాకరైః॥ 
-అహయో। అజ్రైల- 
భాషాయా రసనాగ్రఖేలనజుషశ్ళ్శృజ్ఞారము ద్రాసభీ 
లీలాజాతరతేః సుఖేన నియమస్నానాయ మేనాత్మజే। 
శ్రీకామాక్షి! సుధామయీవ శిశిరా స్రోతస్వినీ తావకీ 
గాఢాననతరజ్లితా విజయతే హాసప్రభాచాతురీ॥। 
-అహయో। అజ్రైల- 


90 


91 


92 


93 


94 


95 


సారోల్లానినీ వ్యాఖ్యా 


జ్యోత్స్నా కిం తనుతే ఫలం తనుమతామౌష్ట్రప్రశాన్తిం వినా 
త్వన్మన్దస్మితరోచిషా తనుమతాం కామాక్షి! రోచిష్టునా! 
సన్తాపో౭ పి నివార్యతే నవవచకి ప్రాచుర్యమజ్యూర్యతే 
సౌన్దర్యం పరిపూర్యతే జగతి సా కీర్తిశ్చ సజ్బార్యతే॥ 
mm దూ 
వైమల్యం కుముదగ్రియాం హిమరుచః కానైవ సన్ఫుక్ష్యతే 
జ్యోత్సారోచిరపి ప్రదోషసమయం ప్రాప్యైవ సమృద్యతే। 
స్వచ్చత్వం నవమౌక్తికస్య పరమం సంస్మారతో దృశ్యతే 
కామాక్ష్యాః స్మితదీధితేర్విశదిమా నైసర్గికో భాసతే॥ 
om దా 
ప్రాకాశ్యమ్‌ పరమేశ్వరప్రణయిని త్వన్మనహాస శ్రియః 
శ్రీకామాక్షి! మమ క్రిణోతు మమతావైచక్షణీమక్షయామ్‌। 
యద్బీత్యేవ నిలీయతే హిమకరో మేఘోదరే శుక్తికా- 
గర్భే మౌక్తికమణ్జలీ చ సరసీమధ్యే మృణాళీ చ సా॥ 
— దా 
హేరమ్చే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమజ్మూరయ- 
న్మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాజ్మురం వ్యజ్ఞాయత్‌। 
ఆనమేషు జనేషు పూర్ణకరుణావైదగ్ధ్యముత్తాలయ - 
న్మామాక్షి స్మితమజ్యురీ తవ కథంకారం మయా కథ్యతే॥ 
— దా 
సంక్రుద్ధద్విజరాజకో౭_ ప్యవిరతం కుర్వన్విజైస్సజ్ఞమం 
వాణీపద్ధతిదూరగో9_పి సతతం తత్సాహచర్యం వహన్‌। 
అడ్రాన్తం పశుదుర్లభో౭_పి కలయన్పత్వౌ పశూనాం రతిం 
శ్రీకామాక్షి! తవ స్మితామృతరసస్యన్లో మయి (స్ప)స్యన్టతామ్‌॥ 
a దా 
శ్రీకామాక్షి! మహేశ్వరే నిరుపమ[(ేమాజ్మురప్రక్రమం 
నిత్యం యః ప్రకటీకరోతి సహజామున్నిద్రయన్నాధురీమ్‌। 
తత్తాదృక్తవ మన్దహాసమహిమా మాతః కథం మానితాం 
తన్మూర్థ్నా సురనిమ్నగాం చ కలికామిన్లోశ్చ తాం నిన్దతి॥ 
mm దూ 


(౮౩ 


72 


73 


74 


75 


76 


77 


(0౪ 


మన్దస్మితశతకమ్‌ 
ప 


యే మాధుర్యవిహారమణబ్దపభువో యే శైత్యముద్రాకరా 

యే వైశద్యదశావిశేషసుభగాస్తే మన్గహాసాజ్మురాః। 

కామాక్ష్యాస్సహజం గుణత్రయమిదం పర్యాయతః కుర్వతాం 

వాణీగుమృనడమ్బరే చ హృదయే కీర్తిప్రరోహే చ మే॥ 
-అళయా। అ౬్రైఆ- 

కామాక్ష్యా మృదులస్మితాంశునికరా దక్షాన్తకే వీక్షణే 

మన్నాక్షగ్రహిలా హిమద్యుతిమయూఖాక్షేపదీపాబ్బురాః। 

దాక్ష్యం పక్ష్మలయన్లు మాక్షికగుడద్రాక్షాభవం వాక్షు మే 

సూక్ష్మం మోక్షపథం నిరీక్షితుమపి ప్రక్షాలయేయుర్మనః॥ 
-అళయా। అ౬్రైఆ- 

జాత్యా శీతలశీతలాని మధురాణ్యేతాని పూతాని తే 

గాజ్ఞానీవ పయాంసి దేవి! పటలాన్యల్పస్మితజ్యోతిషామ్‌। 

ఏన లపజ్బపరమ్బృరామలినతామేకామనాథ ప్రియే! 

ప్రజ్ఞానాత్సుతరాం మదీయధిషణాం ప్రక్షాలయన్తు క్షణాత్‌ 
-అళయా। అ౬్రైఆ- 

అ(శ్రాన్తం పరతన్రితః పశుపతిస్త్వన్మన్షహాసాజ్మురైః 

శ్రీకామాక్షి! తదీయవర్ణసమతాసజ్లేన శజ్మామహే। 

ఇన్గుం నాకధునీం చ శేఖరయతే మాలాం చ ధత్తే నవై- 

ర్వైకుణ్ణెరవకుజ్ధనం చ కురుతే ధూలీచయైర్భాస్మనైః॥ 
-అళయా। అ౬ైఆ- 

శ్రీ కాజ్చీపురదేవతే! మృదువచస్సౌరభ్యముద్రాస్పదం 

ప్రొఢప్రేమలతానవీనకుసుమం మన్షస్మితం తావకమ్‌! 

మన్గం కన్షలతి ప్రియస్య వదనాలోకే సమాభాషణే 

శ్రక్షేకుట్మలతి ప్రరూఢపులకే చాశ్లేషణే ఫుల్లతి॥ 
-అళయా। అైఅ- 

కిం తైస్రోతసమమ్మికే పరిణతం స్రోతశ్చతుర్ధం నవం 

పీయూషస్య సమస్తతాపహరణం కింవా ద్వితీయం వపుః। 

కింస్విన్నైకటికం గిరో మధురిమాభ్యాసాయ న(గ)వ్యం పయః 

శ్రీకాజ్చీపురనాయకప్రియతమే! మన్దస్మితం తావకమ్‌॥ 
-అళయా। అ౬్రైఆ- 


78 


79 


80 


81 


82 


83 


సారోల్లానినీ వ్యాఖ్యా 


భూషా వక్రసరోరుహస్య సహజా వాచాం సఖీ శాశ్వతీ 
నీవీ విభ్రమసన్తతేః పశుపతేస్సాధీ దృశాం పారణా। 
జీవాతుర్మదనశ్రియశ్ళశిరుచేరుచ్చాటనీ దేవతా 
శ్రీకామాక్షి! గిరామభూమిమయతే హాసప్రభామజ్యురీ॥ 
-అళై2వా* అహడుస్రైల- 
సూతిశ్య్వేతిమకన్దలస్య వసతిశ్శృజ్ఞారసార[ శ్రియః 
పూర్తిః సూక్తిరురీరసస్య లహరీ కారుణ్యపాథోనిధేః। 
వాటీ కాచన కౌసుమీ మధురిమస్వారాజ్యలక్ష్యాస్తవ 
శ్రీకామాక్షి! మమాస్తు మజ్జలకరీ హాస ప్రభాచాతురీ॥ 
Em సాల 
జన్తూనాం జనిదుకిఖమృత్యులహరీసన్తాపనం కృన్తతః 
ప్రాధానుగ్రహపూర్ణశీతలరుచో నిత్యోదయం బిభ్రతః। 
శ్రీకామాక్షి! విసృత్వరా ఇవ కరా హాసాజ్మురాస్తే హఠా- 
దాలోకేన నిహన్యురన్హతమసస్తోమస్య మే సన్తతిమ్‌॥ 
Em సాల 
ఉత్తుబ్గస్తనమణ్దలస్య విలసల్లావణ్యలీలానటీ - 
రజ్జ్ఞస్య స్ఫుటమూర్ధ్వసీమని ముహుః ప్రాకాశ్యమభ్యేయుషీ! 
శ్రీకామాక్షి! తవ స్మితద్యుతితతిర్చిమ్చోస్టకాన్యజ్బురై - 
శ్చిత్రాం విద్రుమముద్రితాం వితనుతే మౌక్తీం వితానశ్రియమ్‌॥। 
Em సాల 
స్వాభావ్యాత్తవ వక్రమేవ లలితం సన్తోషసమాదనం 
శమ్మోః కిం పునరజ్బితస్మితరుచః పాణ్జిత్యపా త్రీకృతమ్‌। 
అమ్మోజం స్వత ఏవ సర్వజగతాం చక్షు ప్రియంభావుకం 
కామాక్షి! స్ఫురితే శరద్వికసితే కీదృగ్విధం బ్రాజతే॥ 
Em సాం 
పుమ్బిర్నిర్మలమాన సైర్విదధతే మైత్రీరసం నిర్మలం 
కర్తుం కర్మలయం చ నిర్మలతమాం కీర్తిం లభన్తేతరామ్‌। 
సూక్తిం పక్ష్మలయన్తి నిర్మలగుణాం యత్తావకాస్పేవకా- 
స్తత్మామాక్షి! తవ స్మితస్య కలయా నైర్మల్యసీమానిధేః॥ 
om దా 


(9౫ 


84 


రి5 


86 


87 


88 


89 


2 మన్దస్మితశతకమ్‌ 
ప 


మొదటి గురువు. అది ప్రాణుల బంధముల ఛేదించును. కల్యాణము లాడుకొను (చోటు) 
శివుని కన్నులకు కర్పూరపరాగము అది. మందారస్తబక కాంతిని దొంగిలించినట్టిదియు 
నైన కామాక్షీదేవియొక్క ఆ మందస్మితకాంతికై ప్రతిదినము దోసిలొగ్గుచున్నాము. 
వివరణము :- 


1) పురుషార్థములు నాలుగనుట భారతీయ సంప్రదాయము. అవి ధర్మము, 
అర్థము, కామము, మోక్షము అనునవి. వీనిలో తృతీయము కామము. తురీయము 
మోక్షము, స్టూలముగ మోక్షము నిత్యసుఖము కావున తృతీయమైన కామము అనిత్య 
సుఖరూపము గావున పురుషార్థములలో మోక్షమునకే అగ్రస్థానము. కాని మోక్షము 
కోరువారు అరుదుగానే ఉందురు. కామ పురుషార్థమును అర్థించని వారు, దాదాపుగ 
ఉండరనియే చెప్పవచ్చును. కాని ఇచ్చటి కామపదము నిత్యా నిత్య సుఖములను రెండింటిని 
సం(గ్రహించునదిగా నున్నది. కామమోక్షములకు రెండింటి కి ధర్మార్థములు సాధనములే. 
కాని అవి లేకయే కామమోక్షములు సంభవించునెడ ధర్మార్థములనెవ్వరు కోరరు. అట్టి 
సందర్భమున వానిని పురుషార్థములలో చేర్చుటయే అనుచితమగును. కానీ ధర్మములేనిదే 
అర్థకామములుగాని, మోక్షముగాని సిద్ధింపక పోవుటచేత ధర్మమునకు ప్రాధాన్య 
మీయబడినది. అర్ధము, కామము అను రెండింటికి భేదము రూఢియై ఉన్నది. ధనము 
అర్థమని, స్త్రీ సుఖము కామమని లోక ప్రసిద్ధి యున్నది. ధనము సుఖసాధనమే గానీ 
సుఖరూపము కాదు. బంధమునుండి విడివడుటయే మోక్షమని చెప్పినపుడు అది కూడా 
సుఖసాధనము యగును కాని సుఖరూపము కాదు. సాధ్యసాధనములకు అవినాభావ 
మంగీకరించి ఇవి అన్నియు పురుషార్థములని చెప్పబడినది. కామము అనునది 
కోరబడునది అను అర్ధములో సంసారసుఖము మోక్షసుఖము రెండింటిని సంగ్రహించును. 
అమ్మవారి మందస్మితము ప్రాణులయొక్క సంసారబంధమును తొలగించును. అందువలన 
అది మోక్షప్రదము. కాని ఇచట అమ్మవారు “కామాక్షి. ఆమె రెండుకన్నులలో కామమొక్కటీ 
ఉన్నది. అది లౌకికాలౌకిక సుఖములను అనగా కామమోక్షములను రెండింటిని తనలో 
ఇముడ్చుకున్నది. ఆమె కటాక్షమునకు పా(త్రుడైన వాడు, లౌకికసుఖముతోబాటు 
అలౌకికమైన మోక్షసుఖమును పొందగలడు. కామతంత్రము అనునది ఇహపరలోక 
సాధనము. మోక్షసాధనము కూడ. శ్రీవిద్యాతంత్రములలో కాదివిద్య కామరాజోపాసితము. 
అదియే ఇచట కందర్పాగమతంత్రమని చెప్పబడినది. అర్జాదులు మంగళరూపములు. 
అవియును అమ్మవారి మందస్మితపాత్రునకు సంభవించును. మందస్మితము కన్నులలో 
సైతము దోబూచులాడుచుండును. అది ప్రధానముగ పెదవులు విచ్చుకొనుటలో నుండినను, 
దానీ తళుకులు కన్నులలో కనపదక మానవు. శివుని కన్నులలో కుడికన్ను సూర్యరూపము, 
ఫాలనేత్రము అగ్ని రూపము అవి ఎప్పుడు మండుచునే యుండును. అమ్మవారిని 
చూచునప్పుడు మాత్రము వాని తాపము శంకరునకే తెలియదు. కామాక్షీదేవియొక్క 


సారోల్లాసినీ వ్యాఖ్యా ౧౭ 


న్తాపం విరలీకరోతు సకలం కామాక్షి! మచ్చేతనా 
మనీ మధురస్మితామరధునీకల్లోలజాలేషు తే। 
నై రన్తర్యముపేత్య మన్మథమరుల్లోలేషు యేషు స్ఫుటం 
ప్రేమేన్దుః ప్రతిబిమ్బితో వితనుతే కౌతూహలం ధూర్జటేః I 96 
om దా 
చేతఃక్షీరపయోధి మన్థనచల ద్రాగాఖ్యమన్థాచల - 
క్షోభవ్యాపృతిసంభవాం జనని! తే మనస్మితశ్రీసుధామ్‌। 
స్వాదంస్వాదముదీతకౌతుకరసా నేత్రత్రయీ శాజ్బరీ 
శ్రీకామాక్షి! నిరన్తరం పరిణమత్యానన్షవీచీమయీ॥॥। 97 
om దా 
ఆలోకే తవ పజ్బసాయకరిపోరుద్దామకౌతూహల - 
ప్రేజ్ఞన్మారుతఘట్టన ప్రచలితాదానన్దదుగ్ధామ్బుధే:। 
కాచిద్వీచిరుదబ్బుతి ప్రతినవా సంవిత్పరో హాత్మికా 
తాం కామాక్షి! కవీశ్వరాః స్మితమితి వ్యాకుర్వతే సర్వదా॥ 98 
om దా 
సూక్తిశృీలయతే కిమద్రితనయే మనస్మితాత్తే ముహు- 
ర్మాధుర్యాగమసంప్రదాయమథవా సూక్తేస్తు మన్దస్మితమ్‌। 
ఇత్థం కామపి గాహతే మమ మనస్సందేహమార్గభ్రమీం 
శ్రీకామాక్షి! న పారమార్ధ్యసరణిస్ఫూర్తౌ నిధత్తే పదమ్‌॥॥ 99 
om దా 
క్రీడాలోలకృపాసరోరుహము ఖీసౌధాజ్ఞణేభ్యః కవి- 
శ్రేజీవాక్పరిపాటి కామృతరురీసూతీగ్భ హేభ్యశ్ళివే!। 
నిర్వాణాజబ్మురసార్వభౌమపదవీసింహాసనేభ్యస్తవ 
శ్రీకామాక్షి! మనోజ్ఞమన్దసహితజ్యోతిష్కణేభ్యో నమః॥ 100 
om దా 
ఆర్యామేవ విభావయన్మనసి యః పాదారవినం పురః 
పశ్యన్నారభతే స్తుతిం స నియతం లబ్ధ్వా కటాక్షచ్భవిమ్‌। 
కామాక్ష్యా మృదులస్మితాంశులహరీ జ్యోత్నావయస్యాన్వితా - 
మారోహత్యపవర్గసౌధవలభీ మానన్దవీచీమయీమ్‌॥। 101 
om దూ 


° 


ఈ 


మూకప ఇశతీ 


మన్హస్మిత శతకమ్‌ 


సారోల్లానినీ వ్యాఖ్యా 


mm అకఊినైల-- 
శ్లో బధ్నీమో వయమజ్ఞులిం ప్రతిదినం బన్గచ్ళిదే దేహినాం 


కన్దర్పాగమతన్తమూలగురవే కల్యాణకేలీభువే। 
కామాక్ష్యా ఘనసారపుజ్వరజసే కామద్రుహశ్చక్షుషాం 


మన్దారస్తబకప్రభామదముషే మన్దస్మితజ్యోతి షే 


ప్రతిపదార్థము వా 
దేహినామ్‌ 

బనచ్చిదే 
కన్దర్పాగమతన్తమూలగురవే 


కళ్యాణకేలీభువే 

కామద్రుహః 

చక్షుషామ్‌ 
ఘనసారపుంజరజసే 
మందారస్తబకప్రభామదముషే 


కామాక్ష్యాః 
మందస్మితజ్యోతిషే 
ప్రతిదినమ్‌ 
వయమ్‌ 
అంజలిమ్‌ 
బధ్నీమః 
తాత్పర్యము: - 


ప్రాణులయొక్క 

బంధమును పోగొట్టు; 
కన్దర్పాగమమనెడి తన్తమునకు మొదటి 
గురువైన; 

కల్యాణములాడుకొను; 
కామద్రోహియైన శివునియొక్క 
కన్నులకు; 

గడ్డకర్పూరముయొక్క పొడియైన; 
మందారపుష్పగుచ్చముల మదమును 
దొంగిలించు; 

కామాక్షీదేవియొక్క 

చిరునవ్వనెడి వెలుగునక్రై; 
దినదినము; 

మేము; 

దోసిలిని; 

పట్టెదము (కట్టెదము). 


బహువిధతంత్రములలో కామతంత్రమొకటి. దానికి కామాక్షి చిజునవ్వు వెలుగే 


6 మన్దస్మితశతకమ్‌ 
ప 


కలిగించుటచే చంద్రకాంతి తోడి వైషమ్యము తద్వారమున వ్యతిరేకాలంకారధ్వనియు 
కలదు. దోషాకారదౌర్భాగ్య విధానము అమ్మవారు దుష్టులను నిగ్రహించుట, తద్వారా 
వారి కుత్తమలోకప్రాప్తి కలిగించుననుటయు వ్యంగ్యమగుచున్నది. 

om దా 


అవ॥:- పై శ్లోకమున సాధారణ కామజనకత్వము చెప్పబడినది. ఈ శ్లోకమున 


రూ 


కామములలో పురుషార్థరూపమైన హృత్తాపనివారణము ప్రార్థింపబడుచున్నది. 
శ్లో॥ యా పీనస్తనమజ్జలోపరి లసత్మర్పూరలేపాయతే 
యా నీలేక్షణరాత్రికాన్తితతిషు జ్యోత్సా(ప్రరోహాయతే। 
యా సౌన్దర్యధునీతరజ్ఞతతిషు వ్యాలోలహంసాయతే 


కామాక్ష్యాళ్ళిశిరీకరోతు హృదయం సామే స్మిత ప్రాచురీ॥। 4 
ప్రతిపదార్థము: - 
యా ఏదైతే; 
పీనస్తనమండలోపరి లావైన స్తనమండలముపైన; 
లసతృర్పూరలేపాయతే ప్రకాశించు కర్పూరపు పూతయగుచున్నదో; 
యా ఏదైతే; 
నీలేక్షణరాత్రికాన్తితతిషు నల్లని కన్నుల రాత్రుల కాంతుల గుంపులందు; 
జ్యోత్న్నాపరోహాయతే వెన్నెల మొలక యగుచున్నదో; 
యా ఏదైతే; 
సౌందర్యధునీతరంగతతిషు సౌందర్యనదీతరంగముల గుంపునందు; 
వ్యాలోలహంసాయతే కదలాడు హంసయగుచున్నదో; 
సా ఆ; 
కామాక్ష్యాః కామాక్షీదేవియొక్క 
స్మితప్రాచురీ నవ్వుల ఆధిక్యము; 
మే హృదయమ్‌ నాయొక్క ఎదను; 
శిశిరీకరోతు చల్లబరచుగాక. 
తాత్సర్యము: - 


ఈ శ్లోకమున అమ్మవారి 


స్మితప్రాచురీ, ఆమె స్తనమండలముపై కర్పూర 


లేపమువలె, ఆమె కన్నుల రాత్రుల కాంతుల గుంపులందు వెన్నెల మొలకవలె, ఆమె 
సౌందర్యనదీతరంగసమూహములందు కదలాడు హంసవలెను ఆచరించు చున్నది. 


వివరణము :- 


1) అమ్మవారి స్తనమండలముపై నీలేక్షణరాత్రికాన్షితతులయందు సౌందర్య 


11 


సారోల్లాసినీ వ్యాఖ్యా 3 


మందస్మితము శంకరునకే కర్పూరపు పూతయగును. మందారస్తబకములు తెల్లనివి. 
మందస్మితమే వాని గర్వమును అపహరించినది. ఈ శ్లోకమున మందస్మితజ్యోతి 
కందార్వ్పాగమతం[త్ర మూలగురువుగ, ఘనసారపుంజరజముగ, మందారస్తబక 
మదాపహర్తగా ఉక్రేక్షింపబడుటచేత మాలో గ్రేక్షాలంకారము కలదు. ఈ శ్లోకము శార్టూల 
వికీడితఛందస్సున నిబంధింపబడినది. దీనికి పన్నెండు అక్షరముల తర్వాత 
విరామముండవలెను. ప్రతిపాదమునకు పందొమ్మిది అక్షరములుండవలెను. వరుసగా 
మసజసతతగ అను గణములు ఉండవలెను. ఈ శ్లోకమున దాక్షిణాత్య సంప్రదాయము 
ననుసరించి ఒకటవ పదమూడవ వర్ణములకు మైత్రి పాటింప బడినది. అది కూడా అదే 
అక్షరముయొక్క పునరావృత్తిచేత అనుప్రాసాలంకార మగుచున్నది. దేహిబన్ధచ్చేదకమైన 
అమ్మవారి మన్దస్మితమున కంజలిని బంధించుచున్నా మనుటలో విరోధాలంకారస్సూర్తి 
కలదు. మందస్మితమందు చేయబడిన గురుత్వారోపముచేత ఆతని యందు 
బన్ఫచ్చేదకత్వమున్నదని, గురువు లేని వారలకు సంసారబంధచ్చేదము లేదని బన్గచ్చిదే, 
గురవే అను రెండు మందస్మిత విశేషణములచేత వ్యంగ్యమగుటచే నిట వస్తుధ్వని కూడ 
కలదు. 
2) సూర్యాశ్వెర్యది మః సజౌ సతతగాః శార్టూలవిక్రీడితమ్‌ ఇతి లక్షణమ్‌. 
రా దాం 
అవ:- పై శ్లోకమున అమ్మవారి మందస్మితమున గురుత్వము బన్ఫచ్చేదకత్వము 
చెప్పబడినది. ఈ శ్లోకమున ఆచార్యత్వము బన్గ్ధచ్చేదానంతరల భ్యాదై తము 
చెప్పబడుచున్నది. 
శ్లో సధ్రీచే నవమల్లికాసుమనసాం నాసాగ్రముక్తామణే- 

రాచార్యాయ మృణాలకాణ్ణమహసాం నైసర్గికాయ త్విషే। 

స్వర్ణున్యా సహ యుధ్వనే హిమరుచేరర్థాసనాధ్యాసినే 

కామాక్ష్యాః స్మితమజ్యరీధవలిమాద్వైతాయ తస్మై నమః॥। 2 


ప్రతిపదార్థము: - 

నవమల్లికాసుమనసామ్‌ = కొత్తమల్లెపూలకు; 

సధ్రీచే = సాటియైన; 
నాసాగ్రముక్తామణేః = ముక్కునత్తుయొక్క 
ఆచార్యాయ = గురువైన; 
మృణాళకాండమహసామ్‌ = తామరతూండ్ల కాంతులకు; 
నైసర్గికాయ = సహజమైన; 

త్విషే = కాంతిరూపమైన; 


4 మన్దస్మితశతకమ్‌ 

స్వర్థున్యా = ఆకాశగంగతో; 

సహ యుధ్వనే = (కూడి) పోరాడు; 

హిమరుచేః = చంద్రునియొక్క 

అర్జాసనాధ్యాసినే = అర్ధసింహాసనము అధిష్టించిన; 

కామాక్ష్యాః = కామాక్షీదేవియొక్క 

తస్మై = ఆ; 

స్మితమంజరీధవలిమాదై తాయ = చిజునవ్వు గుత్తుల తెలుపను 
అద్వైతమునకు (ఏకీభావమునకు); 

నమః = నమస్సు. 

తాత్పర్యము: - 


అమ్మవారి మందస్మితము కొత్త మల్లెపూలకు సాటి. నాసికా భూషణము నకు 
గురువు. తామరతూండ్ల సహజకాంతికి అభిన్నము. ఆ మందస్మితము ఆకాశగంగతో 
పోరాడును. చంద్రుని యర్ధసింహాసనము నధిష్టించును. అమ్మవారి చిబునవ్వనగా అది 
యొక ధవలిమాద్వైతము. సర్వధావళ్యముల సమాహారము. దానికి నమస్మారము. 


వివరణము :- 


కొత్త మల్లెపూలతో అమ్మవారి న్మితమంజరి సాటియని చెప్పుటచే 
లుప్తోపమాలంకారము, నాసాగ్రముక్తామణికి గురువని చెప్పుటచే అతిశయోక్ష్య లంకారము. 
తామరతూండ్ల కాంతుల సహజకాంతి దీని యందు కలదనుటచే పదార్థవృత్తి నిదర్శనము. 
ఆకాశగంగతో పోరాడుననుటచే (ప్రతీపాలంకారము, చంద్రునియొక్క అర్జాసన 
మధిష్టించుననుటచే ఉత్రేక్షాలంకారము. ఈ అలంకారములన్నియు స్మితమంజరీధవలిమ 
యందు ఏకీభావము నందుచున్నవి కావున ఇట పై అలంకారములయొక్క సంసృష్టి, 
మందస్మిత మందు (ధవలిమయొక్క అద్వైత తత్వమారోపించుటచేత అదై వతీసిద్దాంతము 
నందు కవియొక్క ఆదరము వ్యంగ్యమగుచున్నది. ధవలిమాద్వైతమునకు ఆచార్యాయ 
అను విశేషణము చెప్పబడుటచే దర్శనములలో ఉత్తరమీమాంస (అదై ప్రతము) (శ్రెష్టమనుట 
వ్యంగ్యమగుచున్నది. 

-అళెపా॥ హాల 

అవ:- పై శ్లోకమున మన్దస్మితమున ఆచార్యత్వము అద్వైతసిద్ధి చెప్పబడినది. ఈ 
శ్లోకమున కామజనకత్వము చెప్పబడుచున్నది. 


శ్లో కర్పూరద్యుతిచాతురీమతితరామల్ప్సీయసీం కుర్వతీ 
దౌర్భాగ్యోదయమేవ సంవిదధతీ దౌషాకరీణాం త్విషామ్‌। 
క్షుల్లానేవ మనోజ్ఞమల్లినికరాన్ఫుల్లానపి వ్యజ్ఞతీ 
కామాక్ష్యా మృదులస్మితాంశులహరీ కామప్రసూరస్తు మే॥ 8 


12 


సారోల్లాసినీ వ్యాఖ్యా 


ప్రతిపదార్థము: - 

కర్పూరద్యుతిచాతురీమ్‌ కప్పురపు కాంతుల నైపుణ్యమును; 

అతితరామ్‌ మిక్కిలి; 

అల్పీయసీమ్‌ చిన్నదానినిగ; 

కుర్వతీ చేయుచున్నట్రి; 

దౌషాకరీణామ్‌ చంద్రసంబంధములైన; 

త్విషామ్‌ కాంతులకు; 

దౌర్భాగ్యోదయమేవ దౌర్భాగ్యపువృద్ధినే; 

సంవిదధతీ కలిగించుచున్నట్టి; 

ఫుల్లానపి వికసించియున్నను; 

మనోజ్ఞమల్లినికరాన్‌ అందమైన మల్లెల గుంపులను; 

క్షుల్లానేవ అల్పములుగానే; 

వ్యంజతీ = స్ఫురింపచేయుచున్నట్టి; 

కామాక్ష్యాః = కామాక్షీదేవియొక్క 

మృదులస్మితాంశులహరీ = మెత్తని చిబునవ్వుకాంతుల ప్రవాహము; 
= నాకు; 

కామ(ప్రసూః = కామములను కలిగించునదిగా; 

అస్తు = ఉండుగాక. 

తాత్సర్యము: - 


అమ్మవారి చిజునవ్వు, కర్పూరపు కాంతిని చిన్నదానినిగ చేయుచున్నది. చంద్రుని 
కాంతులకు దౌర్భాగ్యమునే కలిగించుచున్నది. వికసించిన మల్లెపూలు సైతము ఆమె 
మందహాసము నెదుట క్షుద్రములే యగుచున్నవి. అట్టి కామాక్షీదేవియొక్క మందస్మిత 
కాంతి ప్రవాహము నాకు సర్వకామప్రద మగుగాక. 


వివరణము :- 

ఉపమానములైన కర్పూర, చంద్రకాంతి, మల్లికా పుష్పములను అమ్మవారి 
మందహాసము అతిశయించినదని చెప్పుటచే ఉపమాననింద కూడా అల్పీయసీం, 
దౌర్భాగ్యోదయమేవ, క్షుల్లానేవ అను పదములచే స్పష్టీకరించుటచే ఈ శ్లోకమున 
ప్రతీపాలంకారమున్నది. “దౌషాకరీణాం త్విషాం దౌర్భాగ్యోదయమేవ సంవిదధతీ” అను 
రెండవ పాదముచేత దోషముల (పాపముల) నొనర్చినవారికి దౌర్భాగ్యమే కలుగునని, 
సౌభాగ్యము కలుగదను వస్తువు వ్యంగ్యమగుటచే వస్తుధ్వని యున్నది. నాలుగవ పాదమున 
కామాక్షీదేవియొక్క మృదులస్మితాంశులహరియందు కామప్రసూత్వము చెప్పబడుటచే 
లక్ష్మీత్వము వ్యక్తమయినను పై పాదమున చెప్పబడినట్లది దోషాకరదౌర్భాగ్యోదయమునే 


10 మన్దస్మితశతకమ్‌ 
(n) 


వ్యంజింప జేయుచున్నది. మమతారూపాజ్ఞానాంధకారము తొలగుట ఆత్మ జ్ఞాన ప్రకాశము 
కలుగుట. ఇదియే యథార్థమైన మోక్షము. సాలోక్యాదులు లోకాంతరవాసరూప మోక్షములే 
కాని విదేహకైవల్యరూపములు కావు. 

on దా 
అవ:- పై శ్లోకమున కల్మషక్షేశరూపమైన మమతయొక్క హరణము ప్రార్థింపబడినది. 
ఈ శ్లోకమున అమ్మవారి మందస్మితము నందు సమస్త కల్మష క్లేశాపాయ కరత్వము 


చెప్పబడుచున్నది. 


శ్లో॥ ఆశాసీమసు సన్తతం విదధతీ నైశాకరీం వ్యాక్రియాం 
కాశానామభిమానభబ్గకలనాకౌశల్యమాబి భ్రతీ। 
ఈశానేన విలోకితా సకుతుకం కామాక్షి! తే కల్మష- 


క్లేశాపాయకరీ చకాస్తి లహరీ మన్దస్మితజ్యోతిషామ్‌!। 6 
ప్రతిపదార్థము: - 
ఆశాసీమసు దిగంతములయందు 
నైశాకరీమ్‌ చంద్రసంబంధమైన; 
వ్యాక్రియామ్‌ వ్యాపారమును; 
సంతతమ్‌ ఎల్లప్పుడు; 
విదధతీ చేయుచున్నదై; 
కాశానామ్‌ రెల్లుగడ్డి పోచలకు (రెల్లు పూలకు); 
అభిమానభంగకలనాకౌశల్యమ్‌ అభిమాన (గర్వ) భంగమును కలిగించు నేర్పును; 
ఆవి భతీ పూర్తిగా భరించుచున్నట్టి; 
ఈశానేన శివునిచే; 
సకుతుకమ్‌ కుతూహలముతో; 
విలోకితా చూడబడినట్టి; 
కామాక్షి! ఓ కామాక్షీదేవీ! 
తే నీయొక్క 
కల్మషక్షేశాపాయకరీ పాపములను దుఃఖములను తొలగించు; 
మందస్మితజ్యోతిషామ్‌ చిటునవ్వు వెలుగులయొక్క 
లహరీ ప్రవాహము; 
చకాస్తి ప్రకాశించుచున్నది. 
తాత్పర్యము: - 


అమ్మవారి చిజునవ్వు కాంతుల ప్రవాహము దిగంతములయందు వెన్నెలను 
వ్యాపింపజేయుచున్నది. రెల్లుపూల గర్వమును నశింపజేయుచున్నది. పాపములను, దుః 


సారోల్లాసినీ వ్యాఖ్యా 7 


ధునీతరంగతతులందు వరుసగా లసత్మర్పూరలేపమువలె, జ్యోత్స్నా ప్రరోహమువలె, 
వ్యాలోలహంసవలె అమ్మవారి స్మితప్రాచురి ఆచరించుచున్నదని చెప్పుటచే ఇందు 
మాలోపమాలంకారమున్నది. ఆ స్మితప్రాచురీ నా ఎదను చల్లబరచు గాక అని చెప్పుటచేత 
ఆ స్మితప్రాచురియందు వర్పారోపము ఇందు స్ఫురించు చుండుటచే ఇందు 
రూపకాలంకారము వ్యంగ్యమగుచున్నది. కావుననే భక్తుని (మూకకవి) హృదయగత 
తాపత్రయశాంతి నివారణము వ్యంగ్య మగుచున్నది. అమ్మవారి కన్నులు నల్లనివి, అవి 
రాత్రి కాంతులుగ రూపింపబడుటచే జ్యోత్న్నాప్రరోహము తోడి పోలికకు దోహదము 
నందించుచున్నది. అమ్మవారి నదీ సౌందర్యతరంగములందు, అమ్మవారి చిబునవ్వు 
హంసవలె నాచరించుచున్నదని చెప్పుటచే అమ్మవారి సౌందర్య తరంగములకు మరింత 
శోభ కలుగుచున్నది. మొత్తము మీద అమ్మవారి చిజునవ్వు ఆమె స్తనముల, కన్నుల, 
తదితరావయముల సౌందర్యమునకు కారణమగుటచే స్మితప్రాచురియొక్క 
సర్వావయవాతిశాయి సౌందర్యము వ్యక్తమగుచున్నది. భక్తులు ఏకా(గ్రతకై అమ్మవారి 
అవయవములలో పాదములనో, చిబునవ్వునో ఆశ్రయించుట కలదు. స్మితము 
కాంతిరూపముగ నుండుటచే దానికి జ్యోతిరూపమైన పరమాత్మ్శతోడి అభేదానుసంధానము 
చక్కగా కుదురును. మొదటి పాదమున స్తనమండలోపరి అనుటచే కర్పూర లేపము 
పై(బాహ్య) తాపమునే హరించునని, రెండవపాదమున రాత్రి జ్యోత్స్న శబ్దములుండుటచే 
జ్యోత్స్న రాత్రియందు మాత్రమే బాహ్యాంధకారము నివారించ గలదని, మూడవ పాదమున 
హంసకు వ్యాలోల అను విశేషణ ముండుటచే హంసలకు అనగా సన్యాసులకు, 
నిర్గుణోపాసకులకును ప్రాథమికముగా ఉపాదేయమని మొత్తము శ్లోకముచేత 
కర్పూరలేపజ్యోత్స్నాప్రరోహవ్యాలోల హంసాతిశాయిత్వము అమ్మవారి స్మిత ప్రాచురియందు 
స్ఫురించుచున్నది. 

2) కవి అధికమైన బెస్ట్రము కలిగిన దక్షిణ భారతదేశమునందు నివసించు 
వాడగుటచే హృదయశిశిరీకరణమును కోరుచున్నాడు. ఒకవేళ నతడు పాశ్చాత్రములైన 
చలిదేశములలో పుట్టియుండెనేని హృదయమునకు వెచ్చదనము కలిగించుటను 
కోరుకొనెడివాడు. 

mn దా 
అవ:- పై శ్లోకమున హృత్తాపహరణము ప్రార్థింపబడినది. ఈ శ్లోకమున హృత్తాప 
హేతువైన మమతయొక్క హరణము ప్రార్థింపంబడుచున్నది. 
శ్లో యేషాం గచ్చతి పూర్వపక్షసరణిం కౌముద్వతః శ్వేతిమా 
యేషాం సన్తతమారురుక్షతి తులాకక్ష్యాం శరచ్చన్ధమాః। 
యేషామిచ్చతి కమ్బురప్యసులభామన్రేవస త్ప క్రియాం 
కామాక్ష్యా మమతాం హరన్తు మమ తే హాసత్విషామజ్మురాః॥। 5 


8 మన్దస్మితశతకమ్‌ 
ప్రతిపదార్థము: - 

యేషామ్‌ = వేనికి 

కౌముద్వతః = తెల్లకలువకు వెన్నెలరాక్రికి సంబంధించిన; 
శ్వేతిమా = తెలుపు; 
పూర్వపక్షసరణిమ్‌ = పూర్వపక్షమార్గమును; 
గచ్చతి = పొందుచున్నదో; 
యెషామ్‌ = వేనియొక్క 
తులాకక్ష్యామ్‌ = సమత్వకక్ష్యను; 
శరచ్చంద్రమాః = శరత్మాలపు చంద్రుడు; 
సంతతమ్‌ = ఎల్లప్పుడు; 

ఆరురుక్షతి = ఎక్కగోరుచున్నాడో; 
యేషామ్‌ = వేనికి; 

కంబురపి = శంఖము కూడ; 
అసులభామ్‌ = దుర్లభమైన; 
అంతేవస[త్ప క్రియామ్‌ = శిష్యత్వమును; 

ఇచ్చతి = కోరుచున్నదో; 

తే = ఆ; 

కామాక్ష్యాః = కామాక్షీదేవియొక్క 
హాసత్విషామ్‌ అంకురాః = నవ్వుకాంతులయొక్క మొలకలు; 
మమ = నాయొక్క 

మమతామ్‌ = మమకారమును; 
హరంతు = అపహరించుగాక. 
తాత్పర్యము: - 


అమ్మవారి మందహాసమునకు, వెన్నెలరాత్రి, తెల్లదనము, కలువల తెల్లదనము 
పూర్వ పక్షమార్గము నాశ్రయించుచున్నది. శరచ్చంద్రుడు తనకు అందనంత ఎత్తుగానున్న 
అమ్మవారి మందహాసముతోడి పోలికయను మెట్టును ఎల్లప్పుడును ఎక్కగోరుచునే 
యున్నాడు. శంఖముకూడ అమ్మవారి హాసాంకురములకు (సులభముకాని) శిష్యత్వమును 
కోరుచునేయున్నది. అమ్మవారి అట్టి మందహాసప్రకాశాంకురములు నాయొక్క 
మమకారమును అపహరించుగాక. 
వివరణము :- 

1) వెన్నెలరాత్రి తెల్లదనము పూర్వపక్షమార్గము పొందుచున్నది అనుటచేత 
మందహాసాంకురములకు సిద్దాంతత్వము సంభవించుచున్నది. సాధారణముగ పూర్వపక్షము 


14 


సారోల్లానినీ వ్యాఖ్యా 9 


కొట్టబడి, సిద్ధాంతము నిలుచును. మాసములో పూర్వపక్షము శుక్షపక్షము, రెండవపక్షము 
కృష్ణపక్షము. శుక్లపక్షమే పూర్వపక్షత్వమునందగా (అనగా కొట్టబడగా) ఇంక కృష్ణపక్షము 
విషయమున చెప్పవలసినదేమున్నది. రెండు పక్షములలోను కాన్ని వెన్నెల రాత్రులుండును. 
చాంద్రమాసమునకు శుక్షపక్షము పూర్వపక్షము, కృష్ణపక్షము ఉత్తరపక్షము అనుట, నెలలో 
చివరిదినము అమావాస్య అని అనుకొన్నప్పుడు మాత్రము సంభవించును. మాసము 
చివరి దినము అమావాస్యయగుట అమాంతపక్ష మనబడును. ఈ పక్షము కించిన్నవీన 
మనిపించును. కారణమేమనగ పున్నమకు (పూర్ణమాస) పౌర్ణమాసే అను పేరు వేదమున 
కనిపించును. దీని యర్థము నెల చివర దినము పున్నమ యనుటయే కదా. ఈ పక్షము 
పూర్ణిమాంత పక్షమనబడును. ఇది వేద సమ్మతమైన పక్షము. కానీ దక్షిణ దేశ వ్యవహారమున 
అమాంతపక్షమే ప్రబలముగ నుండుటచే శుక్షపక్షము పూర్వపక్షమగుచున్నది. ఇంతకు 
శుక్షపక్షమున కొన్ని రాత్రారంభకాలమున వెన్నెల ఉండుటచే జనులు నిద్రించిన పిమ్మట 
వెన్నెల లేకపోయినను ఆ రాత్రులు శుక్షపక్షరాత్రులే. ఇక్కడ శుక్షపక్షమునకు పూర్వ పక్షత్వము 
వ్యవహారప్రక్రియ ననుసరించి సంభవించుచున్నది. జ్యోతిశ్శాస్తమున వ్యావహారికశుక్షపక్షము 
అను ప్రసిద్ధి యొకటి ఉన్నది. చంద్రునకాపక్షమున ప్రకాశకాలాధిక్య ముండును. ఇంతకు 
ఈ వివరణముయొక్క తాత్పర్యమేమనగా తెలుపెక్కువగా నుండు రాత్రులు గూడ అమ్మవారి 
హాసాంకురముల ముందర పూర్వపక్షమగుచున్నవని చెప్పుట. రాత్రుల వెన్నెలల ధావళ్యముల 
కంటే అమ్మవారి హాసాంకురముల తెలుపు అత్యధికమనుట తాత్సర్యము. 


2) శరచ్చంద్రుడు మిగిలిన బుతువులలోని చంద్రులకన్న అధికమైన 
తెలుపుదనము కలవాడు. అమ్మవారి చిజునవ్వుతో పోలిక ఆయనకు అందనంత ఎత్తుగా 
ఉన్నది. అయినను తనకు ఆ పోలిక కావలెనని చంద్రుడు కోరుచునే ఉన్నాడనుటచే ఆ 
కోరిక ఎంతో కాలము నుండి యున్నది కాని అది తీరలేదనుట స్పష్టము. ఇది ఆరురుక్షతి 
అను క్రియలోని వర్తమానార్థక ప్రత్యయముచే ధ్వనించుచున్నది. 


8) శంఖము అమ్మవారి హాసాంకురములకు వాని తెల్లదనమును కోరి 
శిష్యత్వమొనరించుచున్నది అని చెప్పుటచే అమ్మవారి హాసాంకురముల గురుత్వము 
వ్యంగ్యమగుచున్నది. పై మూడు వాక్యములందు ఉపమానతిరస్మార ముండుటచే 
ప్రతీపాలంకారము వ్యక్తమగుచున్నది. 


4) మమకారము సంసారమునకు మూలము. అది అజ్ఞానజనితము. అది 
దోషరూపము. అది అంధకారరూపము. అమ్మవారి మందహాసకాంతులు మాత్రమే దానిని 
దొంగిలించగలవు. చీకటి పోవలెనన్న ఏ కర్మచేయవలెను? చీకటి కర్మవలన పోవునా? 
దేనిని ధ్యానించిన పోవును? ధ్యానమువలన చీకటి తొలగునా? మరి చీకటి ఎట్లు పోవును? 
కాంతిచేత మోక్షము సిద్ధించదని 'జ్ఞానాదేవ హి కైవల్యం” అను సిద్దాంతము ననుసరించి 
జ్ఞానప్రకాశమువల్లనే మమతాదిరూపఅజ్ఞానాంధకారము తొలగునని నాలుగవపాదము 


14 మన్దస్మితశతకమ్‌ 

నైర్మల్యసీమానిధిః నిర్మలత్వముయొక్క సీమకు స్థానమైనద్యో; 
గైర్వాణీ దేవతలకు సంబంధించిన; 

తరంగిణీ నది(గంగ); 

ఇవ వలె; 

కృతమృదుస్యన్హామ్‌ మెల్లగా కదలు (స్రవించు); 
కలిన్గాత్మజామ్‌ యమునానది ఆయన (వంటి); 
కంఠస్థలీచుంబినీమ్‌ కంఠస్థలమును స్పృశించు; 
కలంకసుషమామ్‌ మచ్చయొక్క కాంతిని; 

కల్మాషీకురుతే నల్లగా చేయుచున్నదో; 

సా ఆ; 

కల్యాణసందోహినీ మంగలములను స్రవించు; 

కామాక్ష్యాః కామాక్షీదేవియొక్క 

స్మితకందలీ మొలక నవ్వు; 

కల్యాణసందోహినీ (భవతు) = మంగలములను స్రవించునదియగు గాక. 
తాత్పర్యము: - 


కామాక్షి స్మితకందలి గంగవలె నైర్మల్య సీమావధి. కామాక్షీదేవి శివుని 
కౌగిలించుకొన్నప్పుడు శివుని కంఠమందలి నల్లనిమచ్చ యమునవలె అమ్మవారి చిజునవ్వు 
గంగయందు కలిసి గంగాయమునాసంగమ మేర్చడినది. అట్టి కామాక్షీదేవి స్మితకందలి 
భక్తులకందటికు కల్యాణముల కలిగించుగాక. 


వివరణము :- 

గంగ గీర్వాణనది. గీర్వాణులవలె వారి నదియు తెల్లనిది. గీర్వాణు లనగా 
వాక్కు బాణముగా గలవారు, అనగా శాపాయుధులు. ఆయుధము నుపయోగించకయే 
తమ విరోధులను తిట్టి చంపగలరు. వాక్కు గూడ తెల్లనిదనుట కవి సమయము. వాగ్లేవియెన 
సరస్వతి సర్వశుక్షయనబడినది. గంగ తాను నిర్మలయగుటయే గాక తన యందు స్నాన 
మొనర్చిన వారిని నిర్మలుల జేయును. అంతేగాక స్మరించిన వారిని గూడ నిర్మలుల 
నొనర్చుటచే నదులన్నింట నైర్మల్య విషయమున ఉత్తమోత్తమ. అమ్మవారి స్మితకందలి ఆ 
గంగవలె నైర్మల్యసీమానిధి అని చెప్పుటచే నుపమాలంకారమున్నది. తెల్లని వారి సమక్షమున 
నల్లనివారి నలుపు మరింత బాగుగా స్పష్టమగును. ప్రయాగయందు గంగలో 
కలియకముందు గంగకు దగ్గణనున్నప్పుడు యమునానదియొక్క నలుపు మరింత స్పష్టమగు 
చుండును. అట్లే శివుని కంఠమునందున్న నల్లని మచ్చ అమ్మవారి ఆలింగన సమయమున 
మరింత నల్లగా కనబడినది. నలుపు శివకంఠమునకు లోకక్షేమకృత్యమైన విషపానమున 
ఆగంతుకమైనది. యమునకు అనాదిసిద్ధము. జీవులకున్న అనాదియైన అజ్ఞానము వంటిది. 
యమున గంగలో కలిసినపుడు, ఈశ్వరైక్యసిద్ధి జీవులకు కలిగినప్పుడు అనాది నీలిమ, 


15 


సారోల్లానినీ వ్యాఖ్యా 11 


ఖములను పోగొట్టుచున్నది. శివునిచేత ఎల్లప్పుడు చూడబడుచున్నది. అట్టి అమ్మవారి 
చిజునవ్వుల వెలుగుల ప్రవాహము భక్తుల పాపదుఃఖములను పోగొట్టునదై నిరంతరము 
ప్రకాశించుచున్నది. 


వివరణము :- 

1) అమ్మవారి చిజునవ్వుల వెలుగుల ప్రవాహము దిగంతములయందు 
వెన్నెలలను చిమ్ముచున్నదనుటచేత అమ్మవారి మందస్మితమునకు చంద్రకాంతి తోడి 
సామ్యము వ్యంగ్యమగుచున్నది. రెల్లుపూల గర్వభంగ మొనర్చునదని చెప్పుటచేత 
ప్రతీపాలంకారము వ్యంగ్యమగుచున్నది. ఈ పద్యమున దాక్షిణాత్య పద్ధతిలో పాదములలోని 
రెండవ అక్షరము ఒకటిగా నుండవలెనన్న ప్రాస నియమము పాటింపబడుచున్నది. 
మొదటి రెండు పాదములలో సంస్కృత పద్ధతి (ఛందస్సు) ననుసరించి 12 అక్షరముల 
తర్వాత యతి పాటింపబడినది. అంతేకాక తెలుగు ఉపజాతి ఛందస్సునకు సంబంధించిన 
ప్రాస యతి నియమము కూడ పాటింపబడినది. క్లేశము లనగా అవిద్య, అస్మిత, రాగము, 
ద్వేషము, అభినివేశము అను నీ యైదు క్లేశములని పాతంజలియోగశాస్తమున చెప్పబడినది. 
అవిద్య యనగా అహంకారము. రాగమనగా కొందరి యెడల కలుగునట్టి ప్రేమ, ద్వేష 
మనగా కొందరియందు కలుగునట్టి పగ. అభినివేశ మనగా తప్పని తెలిసియు మానజాలని 
బలహీనత. కల్మషక్షేశములు నల్లని రంగు గలవని, చీకటి వంటివని కవి సమయము. 
అంధకారపు నలుపు వెలుగుతో పోవునట్లు కల్మషక్షేశాంధకారనైల్యముకూడ అమ్మవారి 
చిజునవ్వుల వెలుగులు పోగొట్టగలవు. 

2) లోకమున క్లేశములు కష్టములు బాధలు అను శబ్దములు సమానార్థకములుగా 
వాడబడుచున్నవి. కలికల్మషనాశినీత్యాది ప్రయోగములందు కల్మషశబ్దము పాపము అను 
అర్థమున వాడబడినది. మచ్చ అను అర్థము కూడ కల్మష శబ్దమునకు కలదు. 

ల 
అవ:- పై శ్లోకమున అమ్మవారి మందస్మితమున కల్మష క్లేశాపాయ కరత్వము చెప్పబడినది. 
ఈ శ్లోకమున కల్మషక్లేశాపాయానంతరలభ్య మోక్షానంద రూపకామము కోరబడుచున్నది. 


శ్లో! ఆరూఢస్య సమున్నతస్తనతటీ సామ్రాజ్యసింహాసనం 
కన్దర్పస్య విభోర్డగత్రయజయ ప్రాకట్యము ద్రానిధేః। 
యస్యాశ్చామరచాతురీం కలయతే రళ్ళ్శిచ్చటాచబ్బులా 


సా మన్దస్మితమజ్ఞారీ భవతు నః కామాయ కామాక్షి! తే॥ 7 
ప్రతిపదార్థము: - 
సమున్నతస్తనతటీ = ఎత్తెన స్తనమండల 


సామ్రాజ్యసింహాసనమ్‌ సామ్రాజ్య సింహాసనమును; 


12 మన్దస్మితశతకమ్‌ 

ఆరూఢస్య = ఎక్కిన; 

జగత్రయజయ ప్రాకట్యము ద్రానిధేః = ముల్లోకముల జయమును ప్రకటించు 
చిహ్నములను మణులను ధరించిన; 

విభోః = ప్రభువైన; 

కందర్పస్య = మన్మథునకు; 

యస్యాః = యే కామాక్షీదేవి చిబునవ్వుల గుత్తియొక్క 

రశ్శిచ్చటాచంచలా = కిరణముల కదలికల తళుకు మెబుపుతీగె; 

చామరచాతురీమ్‌ = చామరముల నేర్పును (చామరభావమును); 

కలయతే = ధరించుచున్నదో; 

తే = నీయొక్క; 

మందస్మితమంజరీ = చిటునవ్వులగుత్తి; 

కామాక్షి = ఓ కామాక్తీదేవీ! 

నః = మనయొక్క (మాయొక్క); 

కామాయ = కామసిద్ధికొబికు; 

భవతు = అగుగాక. 

తాత్సర్యము: - 


అమ్మవారి స్తనమండలమనే (మన్మథ) సామ్రాజ్యసింహాసనమున మన్మథుడు 
ఎక్కినాడు. ఆ ఎక్కుటలో లోకత్రయవిజయముయొక్క (ప్రకటన చిహ్నములు పుషృలముగ 
కానవచ్చుచున్నవి. ఆ విధముగ సామ్రాట్టు అయిన మన్మథునకు అమ్మవారి చిజునవ్వుల 
వెలుగులు చామరములు వీయుచున్నట్లున్నవి. అట్టి ఆ చిబునవ్వులగుత్తి భక్తులమయిన 
మా కోరికలను సిద్ధింపజేయుగాక. 


వివరణము :- 

ఒక చిన్న ప్రదేశమున అధికారముచేయు (వెలుగు) వానిని రాజందురు. 
అటువంటి చిన్న ప్రదేశములు పెక్కులు గల పెద్ద భూప్రాంతమును ఏలు వానిని 
మహారాజందురు. అట్టి మహారాజులందరినీ జయించి భూముండల మంతటినీ 
ఏకచ్చత్రాధిపతిగ ఏలు వానిని సమ్రాట్టు అందురు. ఇంద్రుడు త్రిలోకాధిపతి, నిజమైన 
సామ్రాజ్యమాతనిదే. మూడులోకములలో ఆయన ఏలుబడికి రాని ప్రదేశము ఉండదు. 
ఇది ఇట్లుండగ అమ్మవారి స్తనమండలము మన్మథుని సామ్రాజ్యసింహాసనము. అంతటి 
సౌందర్యముగ త్రిలోకములలో నెక్కడను ఉండదని సామ్రాజ్యమన్న పదము 
తెలియజేయుచున్నది. మన్మథునకు త్రిలోకాధిపత్యము లేకపోయినను ఇంద్రుని మించిన 
ఆధిక్యము జగ|త్రయ జయమును ప్రకటించు చిహ్నములున్నవని చెప్పుటచే 
వ్యంగ్యమగుచున్నది. పంచదశీ విద్యలలోని ఒక విద్యకు ఇంద్రుడు ద్రష్ట, అట్టివే మరి 
కొన్ని పంచదశీ విద్యలు గలవు. వాటన్నింటిలో కామోపాసితమైన కాదివిద్య 


16 


సారోల్లానినీ వ్యాఖ్యా 13 


అత్యంత శ్రేష్టము. కాముడు అందుచేత ఉపాసనా విషయమున నింద్రుని మించి ఉపాసక 
సామ్రాట్టు అగుచున్నాడు. ప్రస్తుతము మన్మథుడు అమ్మవారి స్తనమండలమున సామ్రాజ్య 
సింహాసనమెక్కినాడు కదా, ఆతనికి వింజామరలు వీచిన దెవ్వరు? రశ్శిచ్చటా చంచలమైన 
అమ్మవారి మందస్మితమంజరి ఆ పని చేయుచున్నది. మంజరీ శబ్బమందలి స్రీలింగము 
అమ్మవారి చిబునవ్వునందలి చామరగ్రాహిణ్యత్వమును తెలుపుచున్నది. సాధారణముగ 
చామరములు పట్టునది ఒక ఆడదియే యై ఉండును. కామారి యయిన శివునకు కాముని 
యధికారప్రాప్తిచేతనే అమ్మవారి యెడ కామసిద్ధి కలుగుటలో వింత లేదు. ఆ కామము 
శృంగారరూపము. భక్తుల కామము తదన్య వాంఛారూపము. అది అమ్మవారి చిజునవ్వును 
పొందిన భాగ్యశాలియయిన భక్తునకు లభించును. దీనికి నిదర్శనము అమ్మవారి మంత్రమైన 
కాదివిద్య నుపాసించిన మన్మథుడు మూడు లోకముల జయించుట, త్రిలోకసామ్రాజ్య 
సింహాసనమధిష్టించుట. ఐదవ శ్లోకమున శరచ్చంద్రునకు అమ్మవారి చిబునవ్వునకు 
సమానమైన ధర్మము నెక్కగోరుట అనగా ఆరురుక్షుత్వము చెప్పబడినది. ఆ చంద్రుడా 
తులాకక్ష్య నారోహించలేదు అని చెప్పబడినది. ఆ చంద్రుడును ఇంద్రునివలె పంచదశీ 
విద్యలలో నొకదానికి (ద్రష్ట, దానికి చంద్రవిద్య యని పేరు. అయినను 
చంద్రునకారురుక్షుత్వమునుండి పై నుండు ఆరూఢస్థితి కెదుగుట కుదరలేదు. 
త్రిపురోషనిషత్తున నుద్ధరింపబడి మూలపంచదశళశి యయిన కాదివిద్య నుపాసించిన 
మన్మథుడు ఆరూఢస్థితి నందుకొన్నాడని ఈ శ్లోకమందలి ఆరూఢస్య అను పదము 
వ్యంజింప జేయుచున్నది. “ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే। యోగారూఢస్య 
తస్యైవ శమః కారణముచ్యతే” (6. 3) అని భగవద్గీత యోగారూఢునికి యోగారురుక్షువున 
కన్న పైస్థాన మొసగినది. 
on దా 
అవ॥:- పై శ్లోకమున అలౌకికమైన ఆనందరూపమైన కామము ప్రార్థింపబడినది. ఈ 
శ్లోకమున సమస్తలౌకికశుభములు ప్రార్థింపబడుచున్నవి. 
శ్లో శమ్మోర్యా పరిరమృసంభ్రమవిధా నైర్మల్యసీమానిధిః 
గైర్వాణీవ తరజ్లిణీ కృతమృదుస్యన్గాం కలిన్గాత్మజామ్‌। 
కల్మాషీకురుతే కలజృసుషమాం కణ్ఞస్థలీచుమ్చినీం 


కామాక్ష్యాః స్మితకన్దలీ భవతు సా కల్యాణసన్లోహినీ॥ 8 
ప్రతిపదార్థము: - 
యా = ఏదైతే; 
శంభోః = శివునియొక్క 
పరిరంభసం(భ్రమవిధౌ = కౌగిలించుకొనుటకై తొందరపడు 
విధానమునందు; 


18 మన్దస్మితశతకమ్‌ 
యణ 


మాలిన్యములేదు. అమ్మవారి మందహాసము పెదవి దాటి నదో లేదో చంద్రుని కాంతులలో 
ప్రకాశహీనత (మాలిన్యము) కలిగినది! అని 'రుచామ్‌ అను పదముయొక్క అర్థము 
వలన స్ఫురించుటచే నిట అర్థశక్తిమూలవస్తుధ్వని ఉన్నది. 

2) మొదటి మూడు పాదములలో అవి శబ్బముండుట చేత 
విరోధాభాసాలంకారము వాచ్యమైయున్నది. తెల్లనిదైన మందహాసప్రభ మాలిన్యము 
కలిగించుట, చల్లనిదైన మందహాసప్రభ మన్మథాగ్నిని రగులు కొలుపుట, అధరాశ్రితమైన 
మన్టహాసప్రభ ఉచ్చగతిని కలిగించుట అను విరోధములు మన్టహాసప్రభయొక్క 
మహిమాతిశయమువలన ఆభాసములై పోయినవి. మూడవ పాదమందలి '“అధరాశితా” 
అను సమాసమునందలి అధర శబ్దము నందు శ్లేష గలదు. ఆ శ్లేషముచే విరోధ 
మాభాసమైపోయినది. ఎట్లనగా అధర శబ్దమునకు ఒక అర్థము క్రింది పెదవి. మరొక 
అర్థము నీచులు, నీచార్ధముననే విరోధము స్ఫురించును కాని పెదవి అను అర్థము 
చెప్పికొన్న విరోధముండదు. ఈ పాదమున నమస్మరించుచున్నవారికి అనగా క్రింది 
వంగుచున్న వారికి పైగతి లభించుచున్నదను మరొక విరోధము కూడ అమ్మవారి 
చిబునవ్వుయొక్క మహిమాతిశయముచే ఆభాసమై పోవుచున్నది. 

8) మన్దహాసమునకు శ్వేతత్వము కవి సమయసిద్ధము. స్వచ్చములైన దంతములు 
కొంచెము కనపడి కనపడనప్పుడుద్భవించుట మందహాసములోని శ్వేతత్వము, అనగా 
తెల్లదనము దంతముల తెలుపునుండి పుట్టినది కావచ్చును. కాని యా మన్దహాసమునకు 
శీతత్వము అనగా చల్లదనము ఎట్లు సంభవించును? అను ప్రశ్నమునకు సమాధానము 
ఇట్లు చెప్పికొనవచ్చును. భారతదేశమంతయు హిమాలయములకీవలిది. భూమధ్యరేఖకు 
సన్నిహితమైనది. సమశీతోష్ణ మండలములోనిదని చెప్పుకొన్నను శీతబాధ కన్న ఉష్ణబాధయే 
ఎక్కువ. హిందీ భాషలో మంచి మనస్సు అనుటకు “ఠండాదిలొ అనెదరు. అనగా చల్లని 
మనస్సు. అట్లే మన కవులందరు చల్లని చూపులు, చల్లని నవ్వులు ఇత్యాది విధమున 
వ్యవహరింతురు. ఆంగ్లదేశమున 'వామ్‌ వెల్‌కమ్‌” అను ప్రయోగము కలదు. వెచ్చని 
స్వాగతము అని దాని అర్థము. చలిదేశముల వారి దృష్టిలో వెచ్చదనమే మంచిది. 
ముఖ్యముగా దక్షిణ భారతదేశమున వేడి హెచ్చు కావున మనము నిరంతరము చల్లదనమునే 
కోరుచుందుము. అదే మనకు మంచిది. కావుననే దాక్షిణాత్యుడైన మూకకవి అమ్మవారి 
మందహాసప్రభ చల్లనిది అని చెప్పుట ఉచితమే. 

mn దా 
అవ:- పై శ్లోకమున అమ్మవారి మన్దహాసముయొక్క స్వాన్తఃస్ఫురణము ప్రార్థింపంబడినది. 
ఆ స్ఫురించిన స్మితచాతురి తన మనోభయము తొలగింప ప్రార్థింపంబడుచున్నది. 


శ్లో వక్రశ్రీసరసీజలే తరలితభ్రూవల్లికల్లోలితే 
కాలిమ్నా దధతీ కటాక్షజనుషా మాధువ్రతీం వ్యాపృతిమ్‌!। 


17 


సారోల్లాసినీ వ్యాఖ్యా 15 


అనాది అజ్ఞానము సంపూర్ణముగా తొలగిపోవును. మంచివారై పోవుదురు. యమునకు 
గంగా సంగమమట్టిది. అది శివశక్యాలింగనసమయ కృష్ణార్జున వర్ణసమ్మేళన రహస్యము. 
“ఏకో హి దోషో గుణసన్నిపాతే నిమజ్ఞతీన్లోః కిరణేష్వివాంకళ” (కుమార సంభవం 1.3) 
అని కాళిదాసు చెప్పియున్నాడు గదా! కణ్జనీలిమ ఏకదేశీయము. మందహాసకాంతి 
సర్వాంగవ్యాపనము మన్దహాసకాంతిలో కంఠనీలిమ లీనమగుట సహజమే. 
——ా హాల 
అవ:- పై శ్లోకమున గంగాయమునానదీ సంగమము ప్రస్తావింపబడినది. ఈ శ్లోకమున 
స్మితమంజరి కృపాస్రోతస్సున మునిగినట్లు చెప్పబడుచున్నది. 
శ్లో జేతుం హారలతామివ స్తనతటీం సంజగ్యుషీ సన్తతం 

గన్తుం నిర్మలతామివ ద్విగుణితాం మగ్నా కృషాప్రోతసి। 

వక్తుం విస్మయనీయతామివ హరం రాగాకులం కుర్వతీ 

మజ్బుస్తే స్మితమజ్ఞారీ భవభయం మథ్నాతు కామాక్షి! మే॥ 9 


ప్రతిపదార్థము: - 

కామాక్షి = ఓ కామాక్షీదేవీ! 
హారలతామ్‌ = తీగవంటి హారమును; 
జేతుం = జయించుటకు; 
సంతతమ్‌ = ఎల్లప్పుడు; 
స్తనతటీమ్‌ = స్తనప్రదేశమును; 
సంజగ్య్ముషీ ఇవ = చేరుచున్నట్లున్న; 
ద్విగుణితామ్‌ = రెట్టింపైన; 
నిర్మలతామ్‌ = నిర్మలత్వమును; 
గంతుమ్‌ = పొందుటకు; 
కృపాస్రోతసి = దయాప్రవాహమున; 
మగా ఇవ = మునిగినట్లున్న 
విస్మయనీయతామ్‌ = ఆశ్చర్యపడదగియుండుటను; 
వక్తుమివ = చెప్పుటకన్నట్లు; 
హరమ్‌ = శివుని; 

రాగాకులమ్‌ = రాగవ్యాకులుని; 
కుర్వతీ = చేయుచున్న; 
మంజుః = మనోహరమైన; 

తే = నీయొక్క 


16 మన్దస్మితశతకమ్‌ 
స్మితమంజరీ = చిటునవ్వుల గుత్తి; 
మే = నాయొక్క 
భవభయమ్‌ = సంసారభయమును; 
మథ్నాతు = నశింపజేయుగాక! 
తాత్పర్యము: - 


ఓ కామాక్షీదేవి! నీ చిబునవ్వు గుత్తి హారలతను జయించుటకు స్తనప్రదేశము 
కడకు ఎల్లప్పుడు పోవుచున్నట్లున్నది. రెట్టింపైన నిర్మలత్వమును పొందుటకు దయా 
ప్రవాహమున మునిగినట్లున్నది. ఆశ్చర్యపడదగి యుండుటను చెప్పుటకు శివుని 
రాగాకులుని చేయుచున్నట్లున్నది. అట్టి న్స్‌ స్మితమంజరి నా సంసార (భవ) భయమును 
దొలగించుగాక! 


వివరణము :- 

1) మూడు పాదములలో వరుసగా స్మితమంజరియందు హారలతాజయ 
సంభావన, ద్విగుణిత నిర్మలత్వప్రాప్తిసంభావన, విసయనీయతావచనసంభావన 
చేయబడుటచే మాలోత్రేక్షాలంకారమున్నది. 2) దయకు తెలుపు నిర్మలత్వ మున్నట్లు 
వర్ణించుట కవి సమయసిద్ధము. 8) శివుని రాగాకులుని చేయుట అమ్మవారి చిబునవ్వు 
గుత్తికి సహజమే అయినను రాగాకుల శబ్దములోని శ్లేష ననుసరించి తెల్లని శివునెజ్జని 
వానినిగా చేయుట యను విశేషము స్ఫురించుచున్నది. అమ్మవారి చిబునవ్వామె 
తాంబూలారుణాధర నిరతము గదా! అందుచే శివుని రాగాకులుని చేయగలుగు 
చున్నదా? తాంబూలారుణా ధరనిర్ణమనమున తనకు సంక్రమించిన రాగము కారణముగా 
తన నిర్మలత్వము తగ్గిన దనుకొని కృపాప్రవాహమున మునిగి తన నిర్మలత్వమును 
ద్విగుణితము నొనర్చుకొను చున్నదా? ఇట్టి బహువిధభావనా(ప్రవాహములు రాగాకుల 
శబ్దశ్లేషధ్వనితము లగుచున్నవి. భయాదులు తామసములు గావున వానిని నల్లనివిగా 
నూహించు కొనవచ్చును. కృపాస్రోతోమగ్నమైన స్మితమంజరి తెల్లనిది గావున తామసమైన 
(నల్లని) భవభయమును మధించుటలోని బెచిత్యము నాల్గవపాదమున స్ఫురించు చున్నది. 
మరియు మథనసమర్థములైన మన్గానాచలాదులు చేయలేని భవభయ మథనము నవలీలగా 
చేయగల మృదువైన స్మితమంజరియొక్క మహామహిమ ధ్వనించుచున్నది. ఈ హారలతా, 
నిర్మలతా శబ్దముల చివరలలో లతాశబ్దము పునరుక్తమగుటచే యమకాలంకారమున్నది. 

—- అినైల-- 


అవ:- పై శ్లోకమును శివుని రాగాకులత్వము ప్రస్తావింపబడినది. ఈ శ్లోకమున శివునిలోని 
స్మరపావక సంధుక్షణము పేర్మొనబడుచున్నది. 
శ్లో॥ శ్వేతాపి ప్రకటం నిశాకరరుచాం మాలిన్యమాతన్వతీ 
శీతాపి స్మరపావకం పశుపతేస్సన్థుక్షయస్తీ సదా। 


18 


సారోల్లాసినీ వ్యాఖ్యా 17 


స్వాభావ్యాదధరా[శ్రితాపి నమతాముచ్చైర్దిశస్తీ గతిం 


కామాక్షి! స్ఫుటమన్తరాస్ఫురతు నస్త్వన్మనహాసప్రభా॥। 10 
ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీదేవి! 
త్వన్మన్గహాస ప్రభా కని చిజునవ్వుకాంతి; 
శ్వేతాపి = తెల్లనిదయినను; 
ప్రకటమ్‌ = స్పష్టముగా; 
నిశాకరరుచామ్‌ = చంద్రుని కాంతులకు; 
మాలిన్యమ్‌ = మాలిన్యమును; 
ఆతన్వతీ = కలిగించుచున్నదైై; 
శీతాపి = చల్లనిదయినను; 
పశుపతేః = శివునకు; 
స్మరపావకమ్‌ = మన్మథాగ్నిని; 
సదా = ఎల్లప్పుడు; 
సంధుక్షయన్తీ = రగులుకొలుపుచున్నదైె; 
స్వాభావ్యాత్‌ = స్వాభావికముగ; 
అధరా[శితాపి = పెదవిని (నీచులను) ఆ(శయించినదైనను; 
నమతామ్‌ = నమస్కరించు వారికి; 
ఉచ్చైః = ఉన్నతమైన; 
గతిమ్‌ = గతిని; 
దిశస్తీ = ఇచ్చుచున్నదై; 
స్ఫుటమ్‌ = స్పష్టముగా; 
నః = మాయొక్క 
అన్నః = లోపల; 
ఆస్ఫురతు = సంపూర్ణముగ స్ఫురించుగాక! 
తాత్పర్యము: - 


అమ్మా! నీ మందహాసప్రభ 
నాపాదించుచున్నది. చల్లనిదయ్యు శివునిలో మన్మథాగ్నిని రగులు కొలుపుచున్నది. క్రింది 
పెదవి నాశ్రయించిన దయ్యు నమస్కరించు వారికి పై లోకములకు పోవుమార్గమును 
చూపుచున్నది. అట్టి నీ మందహాసప్రభ మాలో స్ఫురించుగాక! 


వివరణము :- 


తెల్లనిదయ్యు చంద్రకాంతులకు మాలిన్యము 


1) నిశాకరునిలో మాలిన్యము (మచ్చ) కనిపించును కాని యాతని కాంతులలో 


22 మన్గస్మిత శతకమ్‌ 
(n) 


శ్రీకృష్ణుని వెన్నదొంగతనము నా దొంగతనవుపావమును, ఆతని 
గోవి కాజార త్వము నా గురుతల్పగమనదోషమును, ఆతని రామావతారపు 
దశాననహననము నా వాత్యాపావమును, ఆతని వూతనాస్తనపానము నా 
మధుపానదోషమును హరించుగాక! 
—- అకినైల-- 
అవ:- పై శ్లోకమున హృదయప్రసాదము ప్రార్థింపబడినది. ప్రసాదము తాపమున్నప్పుడు 


దెం 


కలుగదు కావున సంతాపహరణ మీ శ్లోకమున ప్రార్థింపంబడుచున్నది. 

శ్లో ద్రుహ్యస్తీ తమసే ముహుః కుముదినీసాహాయ్యమాబి భ్రతీ 
యాస్తీ చన్రకిశోరశేఖరవపుస్సాధాబ్గణే ప్రేజ్ఞణమ్‌। 
జ్ఞానామోనిధివీచికాం సుమనసాం కూలజృషాం కుర్వతీ 
కామాక్ష్యాః స్మితకౌముదీ హరతు మే సంసారతాపోదయమ్‌॥ 18 


సారోల్లానినీ వ్యాఖ్యా 19 


నిర్నిదామలపుణ్జ్ఞరీకకుహనాపాణ్ణి త్యమాబి భ్రతీ 
కామాక్ష్యాః స్మితచాతురీ మమ మన9 కాతర్యమున్మూలయేత్‌॥। 11 


ప్రతిపదార్థము: - 

తరలితభ్రూవల్లికల్లోలితే చాంచల్యముకల కనుబొమ్మల 
ముడిసుడులు తిరిగిన; 

వక్రశ్రీసరసీజలే వక్రశోభయనెడి సరసియొక్క జలమున; 

కటాక్షజనుషా కడగంట జనించిన; 

కాలిమ్నా నలుపుచేత; 

మాధువ్రతీమ్‌ = తుమ్మెదలకు సంబంధించిన; 

వ్యాపృతిమ్‌ వ్యాపారమును; 

దధతీ ధరించు; 

నిర్నిద్రామలపుండరీకకుహనా వికసించిన స్వచ్చమైన తెల్లని 

పాండిత్యమ్‌ కమలముయొక్క కపట పాండిత్యమును; 

ఆవి భ్రతీ ధరించు; 

కామాక్ష్యాః కామాక్షీదేవియొక్క 

స్మితచాతురీ చిజునవ్వుయొక్క నైపుణ్యము; 

మమ నాయొక్క 

మనః కాతర్యమ్‌ మనస్సులోని పిరికితనమును; 

ఉన్మూలయేత్‌ పెరికి వేయును గాక! 

తాత్సర్యము: - 


అమ్మా! ని ముఖముయొక్క శోభ సరసిలోని జలము వంటిది. కనుబొమ్మ 
ముడి అందులోని తరంగముల వంటిది. ఆ జలమున అమ్మవారి చిజునవ్వు తెల్ల 
కమలమువలె నున్నది. అమ్మవారి చూవులందు తుమ్మెద లవలె ఉన్నవి. అట్టి ని 
చిజునవ్వుయొక్క నైపుణ్యము నా మనస్సులోని పిరికితనమును పెరికి వేయుగాక! 


వివరణము :- 


పుండరీక శబ్దమునకు పులియను అర్థమున్నది. అది తెల్లపులి కావచ్చును, 


ప్రతిపదార్థము: - 
తమసే = చీకటికి(కారకు); 

ద్రుహ్యస్తీ = (ద్రోహమొనర్చుచున్నట్టిది; 

ముహుః = మాటిమాటికి; 

కుముదినీసాహాయ్యమ్‌ = కలువతీగకు సాయమును; 

ఆవి భ్రతీ = చేయుచున్నట్టిది; 
చన్టకిశోరశేఖరవపుస్సాధాంగణే = శివుని శరీరమును మేడ వాకిట; 
(ప్రేంఖణమ్‌ = చిత్రగతిని; 

యాన్సీ = పొందుచున్నట్టిది; 
జ్ఞానాంభోనిధివీచికామ్‌ = జ్ఞానసముద్రతరంగమును; 

సుమనసామ్‌ = దేవతలయొక్క 

కూలంకషామ్‌ = ఒడ్లొరసి ప్రవహించు నదిని (గంగను)గా; 
కుర్వతీ = చేయుచున్నటిదియైన; 

కామాక్ష్యాః = కామాక్షీదేవియొక్క 

స్మితకౌముదీ చిజునవ్వు వెన్నెల; 

మే నాయొక్క 

సంసారతాపోదయమ్‌ సంసారతాపోదయమును; 

హరతు హరించుగాక! 

తాత్పర్యము: - 


చీకటికి ద్రోహము చేయుచు కలువతీవకు సాయమొనర్చుచు శివశరీర 


19 


కావుననే దాని కుహనా పాండిత్యమును అమ్మవారి సిత్మచాతురి ధరించియున్నది. 
పులియొక్క కుహనాపాండిత్యమును గురించి కంకణము ధరించి పేద బ్రాహ్మణుని 
ప్రలోభపరచి వాని జంపిన దొక పులియను కథ యొకటి పంచతంత్రమున కలదు. అది 
యటుండనిండు. ప్రస్తుతము ఆ స్మితము పులియైనచో మనస్సను లేడికి భయము 
కలుగవలెను. కాని యిచట తన మనస్సుయొక్క కాతర్యమును దూరము చేయుగాక 
యని కోరుచున్నాడు. నిజమే పుండరీకమే రక్షింపబూనినచో నిక మనఃకురంగమునకు 
భయమెక్కడిది? 
mle 


20 


మన్దస్మితశతకమ్‌ 
ణ 


అవ:- పై శ్లోకమున మనఃకాతర్యోన్మూలనము ప్రార్థింపంబడినది. కాతర్య మొకటి పోయిన 
చాలునా, ఇంకను కామక్రోధాదులెన్నో యున్నవి కదా, వాని యన్నింటి యున్మూలనము 
ద్వారా ఈ శ్లోకమున మనఃప్రసాదము ప్రార్థింపంబడుచున్నది. 
శ్లో నిత్యం బాధితబన్గుజీవమధరం మైత్రీజషం పల్లవైః 
శుద్ధస్య ద్విజమణ్దలస్య చ తిరస్మర్తారమప్యా(శ్రితా। 
యా వైమల్యవతీ సదైవ నమతాం చేతః పునీతేతరాం 
కామాక్ష్యా హృదయం ప్రసాదయతు మేసా మన్దహాసప్రభా॥। 20 


ప్రతిపదార్థము: - 
యా 
నిత్యమ్‌ 


బాధితబంధుజీవమ్‌ 


వైమల్యవతీ ఏవ 
నమతామ్‌ 
చేతః 
పునీతేతరామ్‌ 
సా 

కామాక్ష్యాః 
మన్దహాస ప్రభా 
మే 
హృదయమ్‌ 
ప్రసాదయతు 
తాత్పర్యము: - 


బంధుజీవ(మంకెన)పుష్పమును బాధించిన | 
పక్షాంతరమున బంధువుల జీవముల బాధించిన; 
చిగుళ్ళతో, పక్షాంతరమున విటులతో; 
స్నేహమును పొందునది; 

నిర్మలమైన; 

దంత పంక్తియొక్క; 

తిరస్మర్తయునైన; 

క్రింది పెదవిని; 

ఆ(శ్రయించినదైనను; 

ఎల్లప్పుడు; 

స్వచ్చతయే కలదై; 

నమస్మరించువారియొక్క 

మనస్సును; 

మిక్కిలి పవిత్రమొనర్చుచున్నదో; 

ఆ; 

కామాక్షీదేవియొక్క 

చిబునవ్వుకాంతి; 

నాయొక్క 

హృదయమును; 

నిర్మలమొనర్చుగాక. 


అమ్మవారి క్రింది పెదవి బంధుజీవకుసుమకాంతిని మించి యుండుటచే దానిని 


20 


సారోల్లాసినీ వ్యాఖ్యా 21 


నిరంతరము బాధించినదే యగును. పక్షాంతరమున బంధువుల జీవముల 
నపహరించినదగును. అది పల్లవములతో స్నేహమొనర్చునది. పక్షాంతరమున విటులతో 
సహచరించునది. అది శుద్ధమైన చంద్రమండలమును తిరస్మరించునది. పక్షాంతరమున 
బ్రాహ్మణసమూహమును దిరస్మరించునది. అట్టి క్రింది పెదవి నాశ్రయించినదే యైనను 
అమ్మవారి మన్దహాసప్రభ ఎల్లప్పుడు వైమల్యమును కలిగియున్నదే యగుచున్నది. 
నమస్మరించువారి మనస్సును పరిశుద్ధపరచుచునే యున్నది. అట్టి ఆ మన్దహాసప్రభ నా 
హృదయమును కామక్రోధాది రహితము నొనర్చుగాక! 

వివరణము :- 

1) అధర శబ్దమునకు క్రింది పెదవియనియే గాక నీచమని యర్థము కలదు. 
నీచులు బంధువుల జీవముల బాధించినట్లధరము కూడ బంధుజీవ కుసుమమును 
బాధించుచున్నది. ఎజుపుదనమున అమ్మవారి ఆదరము అతిశయించి యుండుటకు 
బంధుజీవకుసుమమెప్పుడు బాధనే పొందుచుండును. దానికొక విధముగా అధరమే 
నిమిత్రమగుచుండును గదా! అమ్మవారి పెదవిని బోలియుండుటచే నది చిగుళ్ళతో 
స్నేహమును పొందియున్నట్లు చెప్పబడినది. చిగుళ్ళతో పెదవి స్నేహమొనర్చునట్లు నీచులు 
విటులతో స్నేహ మొనర్చుదురు. శుద్ధమైన అమ్మవారి దంతములను దాచి యుండుటచే 
అధరము దంతపంక్తిని తిరస్మరించినట్లు చెప్పబడినది. పెదవి తెల్లనైన దంతపంక్తిని 
తిరస్కరించినట్లు నీచులు శుద్ధమైన (సదాచార సంపన్నమైన) బ్రాహ్మణసమూహమును 
తిరస్కరింతురు. ఇట్లు బంధుజీవబాధనము పల్లవమైత్రి శుద్ధద్విజమండల తిరస్మారము 
అను నీచలక్షణములు కలిగియున్న అధరము నాశ్రయించినదైనను మందహాసప్రభ 
ఎల్లప్పుడు నిర్మలముగనే యుండును. నమస్మరించు వారి మనస్సులను కూడ నిర్మల 
మొనర్చుచుండును. నిర్మల మొనర్చుట స్వభావముగా గల ఆ అమ్మవారి మందహాసప్రభకు 
నా హృదయమును నిర్మల మొనర్చుట సులభకార్యము. 

2) శ్లేషబలమున విరోధము ఆభాసమౌటచే నీ శ్లోకమున విరోధాభాసాలంకార 
మున్నది. 

శ్రి) మందహాసమునందు స్నేహము (రాగము) తిరస్కారము (ద్వేషము) బాధనము 
(ద్వేషజన్యహింస) వంటి దోషములు ప్రసాదవ్యతిరేకములు అయినను అమ్మవారికి 
సంబంధించినవగుటచే భక్తమనఃప్రసాదహేతువులుగా ఇచట వర్ణింపబడినవి. శ్రీకృష్ణ 
కర్ణామృతమందలి ఈ క్రింది శ్లోకమిచట అనుసన్టేయము. 

శో “స్తేయం హరేర్దరతి యన్నవనీతచౌర్యం 

జారత్వమస్య గురుతల్ప కృతాపరాధమ్‌ 
హత్యాం దశాననహతిర్మధుపానదోషం 
యత్పూతనాస్తనపయస్స పునాతు కృష్ణః” (3.90) 


26 మన్గస్మితశతకమ్‌ 
(n) 


డూ 


మందహాసము బహుత్వమును వీడి ప్రభగా ఏకత్వము పొందినట్లు వర్ణింపంబడుతున్నది. 
శ్లో॥ వక్షోజే ఘనసారపత్రరచనాభజ్జీసపత్నాయితా 
కట్టే బన్గురదన్తపత్రకుహనావ్యాపారముద్రాయితా। 
ఓష్టశ్రీనికురుమృపల్లవపుటే |ప్రేజ్ఞతసూనాయితా 


అవ:- పై శ్లోకమున మందహాస కిరణములు వర్ణింపంబడినవి. ఈ శ్లోకమున ఆ 


కామాక్షి! స్ఫురతాం మదీయహృదయే త్వన్మన్దహాసప్రభా।। 16 
ప్రతిపదార్థము: - 
కామాక్షి = ఓ కామాక్షీదేవీ! 
వక్షోజే = స్తనమునందు; 
ఘనసారపత్రరచనాభంగీసపత్నాయితా = కప్పురపు పూతకు సవతియే యన్నట్లు; 
కంఠే = కంఠమున; 
బంధురదంతపత్రకుహనావ్యాపార = దట్టమైన దంతపు దువ్వెనలయొక్క 
ముద్రాయితా రహస్యవ్యాపార ముద్రయేయన్నట్లు; 
ఓష్టశ్రీనికురుంబపల్లవపుటే = పెదవుల కాంతి యనెడు చివురాకు 

దొప్పయందు; 

(పేంఖత్‌ ప్రసూనాయితా = దుముకుచున్న పువ్వో యన్నట్లున్న; 
త్వన్మందహాసప్రభా =: 9 చిబునవ్వుకాంతి; 
మదీయహృదయే = నా హృదయమున; 
స్ఫురతామ్‌ = స్ఫురించుగాక. 
తాత్పర్యము: - 


అమ్మవారి మందహాసప్రభ, స్తనమున కర్పూరము పూసినట్లు, కంఠమున 
దంతమణుల హారమువలె, పెదవి చివురాకు దొప్పయందు కదలుచున్న పువ్వువలె ఉన్న 
నీ మందహాసప్రభ నాహృదయమున ప్రకాశించుగాక! 
వివరణము :- 

అమ్మవారి మందహాసకాంతి స్తనమున కర్పూరపుపూతకు సవతియో యన్నట్లు, 
కంఠమున దంత పత్ర రహస్య వ్యాపార చిహ్నమో యన్నట్లు, పెదవి యను చివురాకు 
దొప్పయందు పువ్వో యన్నట్లు, ఉన్నదని స్థానభేదమున ఉత్రేక్షించుట చేత 
ఉత్రేక్షాలంకారమున్నది. 

r= 

అవ:- పై శ్లోకమున మందహాసము ప్రభగా రూపించబడినది. ఈ శ్లోకమున ఆ 
మందహాసము బహుత్వమును పొందిన అంకురములుగా రూపింపబడుచున్నది. 


21 


సారోల్లానినీ వ్యాఖ్యా 23 


సౌధాంగణమున నెగురుచు జ్ఞానసముద్రతరంగము నుప్పొంగింప జేయుచున్నట్టి అమ్మవారి 
చిజునవ్వు వెన్నెల నా సంసారతాపము నపహరించుగాక! 
వివరణము: - 

1) ఒకరికి ద్రోహము చేయువారందరకు [ద్రోహము చేయుదురనరాదు. 
మరొకరికి సాయమును కూడ నొనర్చుచుందురు. శత్రువులకు ద్రోహము మిత్రులకు 
సాయమును చేయుట సహజము. అమ్మవారి చిటునవ్వు వెన్నెలకు తమము సహజశత్రువు 
కావున దానికి ద్రోహమొనర్చును. 2) చిజునవ్వు వెన్నెల కావున కలువ తీవ దానికి 
స్నేహితులు కావున దానికి సాయమొనర్చును. 8) అమ్మవారి నవ్వు చిబునవ్వు కావున 
బాలికవలె శివశరీరసౌధాంగణమున నెగురును అని ప్రేంఖణం, యాన్సీ అను పదములచేత 
బాలికావ్యవహారము ఇచట స్ఫురించుటచే సమాసోక్యలంకారమున్నది. 4) వెన్నెల 
సముద్రమును బొంగింపంజేయును. ఇచట జ్ఞానసముద్రతరంగమును సుమనఃకూలంకష 
నొనర్చుచున్నదని చెప్పుటచే నతిశయోక్యాలంకారము స్పష్టమగుచున్నది. సుమనస్సులనగా 
దేవతలు, కూలంకషయనగా నది. ఈ రెండు పదములు కలసి గంగను బోధించును. 
సుమనస్సులనగా విద్వాంసులు. వారిలో జ్ఞాన సముద్రమున్నది. అమ్మవారి చిజునవ్వ 
వెన్నెలలు ప్రసరించుటచే నా జ్ఞాన సముద్రముయొక్క యొక చిన్న తరంగమే ఆకాశగంగవలె 
మిన్నుముట్టుచున్నది. కూలంకష యనగ ఒడ్లొరసి ప్రవహించునది. ఇట చిన్న వీచికయే 
ఒగ్షొరసి ప్రవహించునదిగా మారినదని కూలంకష యను శబ్దము వ్యంజింపజేయుచున్నది. 
దీని వలన అమ్మవారి చిజునవ్వు వెన్నెల గొప్పతనము స్ఫురించుటచే నిట వస్తుధ్వని 
యున్నది. 

ర్‌) గంగా పాపం శశీ తాపం దైన్యం కల్పతరుస్తథా। 

పాపం తాపం చ దైన్యం చ ఫ్బున్తి సనో మహాశయాః॥। 

అను సుభాషితము ననుసరించి చంద్రుడు తన వెన్నెలలో విహరించు వారి 
తాపము నపహరించును. అమ్మవారి చిజునవ్వు వెన్నెలగా నిట రూపింప బడుటచే నది 
తాపమును హరించుననుట యుచితముగా నున్నది. కాని ఆ తాపము సంసారతాపము 
కావున దానిని హరించుటకు వెన్నెల మరల అమ్మవారి చిజునవ్వుగా పరిణమింపవలసి 
యుండుటచే నిట పరిణామాలంకారమున్నది. 

—ా దా 
అవ:- పై శ్లోకమున సంసారతాపహరణ సమర్థమైన అమ్మవారి స్మితకౌముది ప్రార్థింపం 
బడినది. ఈ శ్లోకమున అమ్మవారి స్మితము తాపహరణమున వేగము కలిగిన దగుట 
భాగీరథితో రూపింపంబడుచున్నది. 


శ్లో కాళ్ళీరద్రవధాతుకర్ణ్వమరుచా కల్మాషతాం బి భ్రతీ 
హంసౌఘైరివ కుర్వతీ పరిచితిం హారీకృతైర్మాక్తికైః। 


24 


మన్దస్మితశతకమ్‌ 
ప 


వక్షోజన్మతుషారశైలకటకే సజ్బారమాతన్వతీ 


కామాక్ష్యా మృదులస్మితద్యుతిమయీ భాగీరధీ భాసతే॥ 14 

ప్రతిపదార్థము: - 

కాళ్ళీరద్రవధాతుకర్ణమరుచా కుంకుమపూల రసముతో కూడిన ధాతువుల 
బురద కాంతిచేత; 

కల్మాషతామ్‌ మలినతను (చిత్రవర్ణమును); 

బిభ్రతీ ధరించుచున్నట్టి; 

హారీకృతైః హారములుగా చేయబడిన; 

మౌక్తికైః ముత్యముల చేత; 

హంసాఘైః హంసల గుంపులతో; 

పరిచితిమ్‌ పరిచయమును; 

కుర్వతీ ఇవ = చేయుచున్నట్లున్న 

వక్షోజన్మతుషారశైలకటకే స్తనములనెడి హిమవత్సర్వత ప్రాంతముల; 

సంచారమ్‌ సంచారమును; 

ఆతన్వతీ చేయుచున్నట్టి; 

కామాక్ష్యాః కామాక్షీదేవియొక్క 

మృదులస్మితద్యుతిమయీ మెత్తని చిబునవ్వు కాంతియనెడి; 

భాగీరథీ గంగానది; 

భాసతే ప్రకాశించుచున్నది. 

తాత్పర్యము: - 


కుంకుమపూలబురదతో మలినమైనట్టి హారములను ధరించి, హంసలతో 
పరిచయమును కలిగినట్లున్నట్టి, స్తన హిమగిరి ప్రాంతమున సంచరించుచున్నట్టి, 
కామాక్షీదేవియొక్క చిజునవ్వనెడి గంగానది ప్రకాశించుచున్నది. 


వివరణము: - 

ఈ శ్లోకమున అమ్మవారి చిజునవ్వు గంగానదిగా ఉక్రేక్షించబడదుచున్నది. 
గంగానదిలో బురద ఉండును. అమ్మవారి చిజునవ్వులో కుంకుమపూలరసముతో కూడిన 
గైరికాదిధాతువుల బురదకాంతి యున్నది. గంగానదిలో హంసలు తిరుగుచుండును. ఆ 
తిరుగుటయే గంగానదికి హంసలతో గల పరిచయము. ఇక్కడ హారములందలి 
ముత్యములు హంసలుగా ఉక్రేక్షించబడుచున్నవి. గంగానది హిమాలయ(ప్రాంతమున 
ప్రవహించును. అమ్మవారి చిజునవ్వు స్తనముల మీదుగా ప్రవహించుచున్నది, అని 
చెప్పబడుటచే ఈ శ్లోకమున ఉకత్రేక్షాలంకార మున్నది. 

l= 


22 


సారోల్లాసినీ వ్యాఖ్యా 25 


అవ:- పై శ్లోకమున అమ్మవారి మందహాసము భాగీరథిగా ఉక్రేక్షించబడినది. ఈ 
శ్లోకమున అమ్మవారి మందహాసకిరణములు “త్రిపథగ” అను నామాంతరము గల ఆ 
గంగయొక్క పర్యాయ భేదములుగా ఉక్రేక్షించబడుచున్నవి. 
శ్లో కమ్చోర్వంశపరవ్పరా ఇవ కృపాసన్తానవల్లీభువః 
సమ్బుల్లస్తబకా ఇవ ప్రసృమరా మూర్తాః ప్రసాదా ఇవ। 
వాక్సీయూషకణా ఇవ త్రిపథగాపర్యాయభేదా ఇవ 


భ్రాజన్తే తవ మన్దహాసకిరణాః కాజ్బీపురీనాయికే॥ 15 
ప్రతిపదార్థము: - 
కాంచీపురీనాయికే = కాంచీపురమునకు నాయికవైన ఓ కామాక్తీదేవీ! 
తవ = నీయొక్క 
మందహాసకిరణాః = చిజునవ్వు కిరణములు 
కంబోః = శంఖముయొక్క 
వంశపరంపరా ఇవ = వంశముయొక్క వరుసలో యున్నట్లు 
కృపాసంతానవల్లీభువః = దయయనెడి దేవతాలతనుండి పుట్టిన 
సంఫుల్లస్తబకా ఇవ = వికసించిన గుత్తులో యన్నట్లు 
మూర్తాః ప్రసృమరాః = ఆకృతి దాల్చిన 
ప్రసాదా ఇవ = అనుగ్రహములో యన్నట్లు 
వాక్సీయుషకణా ఇవ = వాగమృతబిందువులో యన్నట్లు 
త్రిపథగాపర్యాయభేదా ఇవ = గంగానది క్రమభేదములో యన్నట్లు 
(భ్రాజన్తే = (ప్రకాశించుచున్నవి. 
తాత్పర్యము: - 


అమ్మవారి చిజునవ్వు వెలుగు శంఖముయొక్క వంశపరంపరలో యన్నట్లు 
దయయనెడు దేవతాలతనుండి పుట్టిన వికసించిన పూగుత్తులో యన్నట్లు ఆకృతి ధరించిన 
అనుగ్రహములో యన్నట్లు వాగమృతబిందువులో యన్నట్లు గంగాదేవి మారురూపములో 
యన్నట్లు ప్రకాశించుచున్నది. 
వివరణము :- 

ఈ శ్లోకమున అయిదు ఉకత్రేక్షలుండుటచేత మాలో త్రేక్షాలంకార మున్నది. 
శంఖము తెల్లనిది. దేవతాలత తెల్లనిది. దానికి జన్మించిన పూగుత్తులు తెల్లనివి. అట్లే 
అనుగ్రహము, వాక్కు తెల్లనివనుట కవి సమయము. ఆకాశగంగ తెల్లనిది. ఆ 
గంగ-ఆకాశము, భూమి, పాతాళము అను మూడు మార్గములలో సంచరించుటచేత ఆ 
గంగకు “త్రిపథగి యను పేరు వచ్చినది. 

ధా హాల 


30 మన్దస్మితశతకమ్‌ 
ణ 


వెన్నెల చేయని పై పనులను చేయుటచేత తెల్లదనమును హేతువుగాంజేసికొని అమ్మవారి 
చిబునవ్వును వెన్నెలయని కీర్తింపరాదు, అని వెన్నెలకు లేని విశేషము స్మితమున స్ఫురింపం 
జేయుటచే నీ శ్లోకమున వ్యతిరేకాలంకారము స్ఫురించుచున్నది. చంద్రునికి వృద్ధిక్షయము 
లుండుటచే వెన్నెల నియమముగా శివునకు సంతోషము కలిగింపంజాలదు. క్షీణదశలోని 
చంద్రుని చిజువెన్నెల సంతోషము నెట్లు కలిగింపగలదు. అమ్మవారి స్మితము 
శుక్షకృష్ణోభయపక్షములయందు నియతముగా శివునకు సంతసము కలిగింపంయజాలును 
అను వస్తువు నియమ శబ్దముచే వ్యంగ్య మగుచున్నది. అమృతకల యగుటచే నిత్య 
యగుటచే శివుని శోరోభూషణమగుటచే చంద్రకల నమ్మవారి స్మితము గర్వముతో 
వంచింపకపోవచ్చును కాని పున్నమ నాటి పూర్ణచంద్రబింబముయొక్క కాంతి అమ్మవారి 
స్మితముతో పోటీపడ యత్నించినందున దానిని గర్వముతో నమ్మవారి స్మితము, వంచించు 
ననువస్తువు బింబ శబ్దము వలన స్ఫురించుచున్నది. చాంద్రమస బింబమునే కాక 
బింబనామముతో ప్రసిద్ధమైన దొండపండు నమ్మవారి పెదవి వంచించుచున్నదను వస్తువు 
చ శబ్దముచేత స్ఫురించుచున్నది. అమ్మవారి పెదవికి స్మితమున్నట్లు ఏ తెల్లని వస్తువుతో 
దొండపండునకు సహవాసము లేదు గదా! 
రా దాం 
అవ: - పై శ్లోకమున సేవించు వారి మనస్సులలోని జాడ్యము నమ్మవారి స్మితము క్రీణింపం 
జేయునని చెప్పంబడినది. ఈ శ్లోకమున జాడ్యమును క్షీణింపంజేసినదను కృతజ్ఞతా బుద్ధితో 
నమ్మవారి స్మితసుషమ నమస్మరింపంబడుచున్నది. 
శ్లో ఆరూఢా రభసాత్సురః పురరిపోరాశ్లేషణోపక్రమే 

యాతే మాతరుపైతి దివ్యతటి నీశజ్మాకరీ తత్పణమ్‌! 

ఓష్టం వేపయతి భ్రువౌ కుటిలయత్యానమయత్యాననం 

తాం వన్దే మృదుహాసపూరసుషమామేకా వ్రనాథ ప్రియే॥ 19 


ప్రతిపదార్థము: - 

ఏకామ్రునాథ(పియే! = ఏకామేశ్వరునకు ప్రియురాలైన; 
మాతః! = అమ్మా; 

పురరిపోః = పురములకు శత్రువైన శివునియొక్క 
పురః = ముందు; 

యా = ఏ మృదుహాసపూరసుషమ; 
రభసాత్‌ = వేగమువలన; 

ఆరూఢా = ఎక్కినదై; 

ఆశ్లేషణోపక్రమే = కౌగలింతయొక్క ఆరంభమున; 

తే = నీకు; 


283 


సారోల్లాసినీ వ్యాఖ్యా 


శ్లో; యేషాం బిన్దురివోపరి ప్రచలితో నాసాగ్రముక్తామణి- 
ర్యేషాం దీన ఇవాధికణ్ఞమయతే హారః కరాలమృనమ్‌। 
యేషాం బన్గురివోష్టయోరరుణిమా ధత్తే స్వయం రజ్ఞానమ్‌ 
కామాక్ష్యాః ప్రభవన్తు తే మమ శివోల్లాసాయ హాసాజ్మురాః॥। 


ప్రతిపదార్థము: - 
యేషామ్‌ 

ఉపరి 
నాసాగ్రముక్తామణిః 
బిందురివ 
ప్రచలితః 
అధికంఠమ్‌ 
హారః 

దీన ఇవ 
యేషామ్‌ 
కరాలంబనమ్‌ 
అయతే 

యేషామ్‌ 
ఓష్టయోః 
అరుణిమా 
బన్ఫురివ 
స్వయమ్‌ 
రంజనమ్‌ 

ధత్తే 

కామాక్ష్యాః 


హాసాంకురాః 
మమ 
శివోల్లాసాయ 
ప్రభవంతు 
తాత్పర్యము: - 


వేనియొక్క 

పైన 

ముక్కుచివరి ముత్తెము 
బిందువువలె 
కదలునో 

కంఠమందు 

హారము 

దీనునివలె 

వేనియొక్క 

చేతి ఊతను 
పొందునో 

వేనికి 

పెదవులయొక్క 
ఎఅుపు 

చుట్టమువలె 
స్వయముగ 
సంతోషమును (ఎజ్జదనమును) 
కలిగించునో 
కామాక్షీదేవియొక్క 
అట్టి 

నవ్వుయొక్క మొలకలు 
నాయొక్క 

శివుని ఉల్లాసమునకు 


27 


17 


సమర్థములగుగాక (కారణములగుగాక). 


అమ్మవారి ముక్కు చివరనున్న ముత్తెము అమ్మవారి చిజునవ్వు బిందువో 
యన్నట్లు కదలుచున్నది. ఆమె కంఠములోని హారము ఆమె చిజునవ్వుల చేతి యూతను 


28 మన్దస్మితశతకమ్‌ 
(n) 


పొందుచున్నట్లున్నది. ఆవె పెదవుల ఎటుపు చుట్టమువలె చిజునవ్వులను 
రంజింపజేయుచున్నది. అట్టి అమ్మవారి చిబునవ్వు నాలోని శివుని సంతోషింపజేయుట 
కొజకు, నా కల్యాణముల వికాసము కొజకు సమర్థము అగుగాక! 


వివరణము :- 
హాసముయొక్క మొలకలనగా చిజునవ్వులు, అంకురముల పైన చిన్నచిన్న 
జల బిందువులు ప్రకాశించుట మనమెరుగుదుము. అమ్మవారి ముక్కు చివరనున్న ముత్తెము 
నవ్వు మొలకలపై వెలసిన బిందువో యన్నట్లున్నది. అమ్మవారి మెడలో ముత్యాల 
హారమున్నది. ఆ ముత్యముల కాంతి కన్న చిజునవ్వు అధికమైన కాంతిని కల్లి యుండుటచే 
ఆ హారము దీనత్వమును పొందినది. దీనుడైనవాడు ఇతరుల చేతియూతను కాంక్షించును. 
ఇచట హారము దీనునివలె అమ్మవారి చిజునవ్వుయొక్క చేయూతను పొందినది. బంధువులు 
ఎవరైన ఇంటికి వచ్చినపుడు, ఇంటిలోని వారు సంతోషింతురు. చిజునవ్వుల ఇంటికి 
పెదవుల ఎటుపు అను చుట్టము వచ్చినపుడు రంజనము కల్గినది. శివోల్లాస శబ్దము, 
శివునియొక్క ఉల్లాసము అను ఒక అర్థమును, కల్యాణములను పెంచుట అను మరొక 
అర్థమును ఇచ్చును. శివుడు తెల్లనివాడు. శుభములు తెల్లనివనుట కవి సమయము. ఈ 
శ్లోకమున మొదటి మూడు పాదములలో నుత్రేక్షలుండుటచే మాలో గ్రేక్షాలంకారమున్నది. 
అంకురముపైనున్న బిందువు అంకురము కదలినదనుటలో తెల్లదనమున చిణునవ్వయొక్క 
బిందువు (వేదముతో పోలనేమోయని బాగుగా చలించిపోయినదని ప్రచలితః అను 
పదము వ్యంజింపజేయు చున్నది. కావున నిట వస్తుధ్వని యున్నది. 
a హాల 
అవ:- పై శ్లోకమున బిందుదీన బంధువులతో స్మితముత్రేక్షింపబడినది. ఈ శ్లోకమున 
ఆ అమ్మవారి స్మితమునకు జ్యోత్సుతోడి బెపమ్యము తిరస్మరింప బడుచున్నది. 
శ్లో యా జాద్యామ్బునిధిం క్షిణోతి భజతాం వైరాయతే కైరవై- 

ర్నిత్యం యా నియమేన యా చ యతతే కర్తుం త్రినేత్రోత్సవమ్‌! 

బిమ్బం చాగనమసం చ వజ్బయతి యా గర్వేణ సా తాదృశీ 

కామాక్షి స్మితమజ్ఞారీ తవ కథం జ్యోత్నేత్యసౌ కీర్యతే॥ 18 


ప్రతిపదార్థము: - 
యా = ఏ స్మితమంజరి 
భజతామ్‌ = సేవించువారియొక్క 
జాడ్యాంబునిధిమ్‌ = జాద్యమను సముద్రమును 
క్షిణోతి = క్షీశింపజేయునో 

యా = ఏది 


24 


సారోల్లాసినీ వ్యాఖ్యా 29 


కైరవైః తెల్ల కలువలతో 
వైరాయతే విరోధించునో 
నిత్యమ్‌ ఎల్లప్పుడు 
నియమేన నియమముతో 
యా ఏది 
త్రినేత్రోత్సవమ్‌ శివునికి (నేత్రములకు) సంతోషమును 
కర్తుమ్‌ చేయుటకు 
యతతే ప్రయత్నించునో 
యా ఏది 
చాంద్రమసమ్‌ చంద్రసంబంధమైన 
బింబమ్‌ బింబమును 
గర్వేణ గర్వముతో 
వంచయతి వంచించునో 
కామాక్షి! ఓ కామాక్తీదేవీ! 
తాదృశీ అట్టి 

సా ఆ 

అసౌ ఈ 

తవ నీయొక్క 
స్మితమంజరీ చిబునవ్వుగుత్తి 
జ్యోత్స్నా ఇతి వెన్నెల అని 
కథమ్‌ ఎట్లు 

కీర్యతే = కీర్తించబడును? 
తాత్పర్యము: - 


కామాక్షీదేవీ! నీయొక్క ఏ స్మితమంజరి, సేవించువారి సోమరితనమను 
సముద్రమును క్షీణింపంజేయునో, తెల్లకలువలతో విరోధించునో, ఎల్లప్పుడు నియమముతో 
శివుని (కి) మూడు కన్నులకు సంతోషము కలిగించునో, ఏది గర్వముతో చంద్రబింబమును 
వంచించునో, ఆ నీయొక్క స్మితమంజరి వెన్నెల యని యెట్లు చెప్పబడుచున్నది? 


వివరణము :- 


వెన్నెల సముద్రమును పొంగింపంజేయునే కాని క్షీణింపంజేయదు, తెల్లకలువలతో 


మైత్రి నొనరించునే కాని విరోధము నొనరింపదు. శివుని విరోధించు మన్మథుని 
మాయేయగుచు, శివుని నెత్తినెక్కిన చంద్రునికాంతి యగుటచే శివుని కాహ్లాదమును 
కల్లింపజాలదు. చంద్రుని బింబమును వంచింపనే వంచింపదు. కాని అమ్మవారి స్మితము, 


34 మన్దస్మితశతకమ్‌ 

కలశాంబుధే పాలసముద్రమునకు; 
సాహాయ్యమ్‌ సహాయకత్వమును; 

వహతి ధరించుచున్నది; 
విద్రుమభువామ్‌ పగడములకు నెలవులైన; 
ఓష్టరుచామ్‌ పెదవుల కాంతులయొక్క 
శోభాఇ్బు శోభను కూడా; 

వహతి ధరించుచున్నది; 

ఏతద్భిదామ్‌ ఈ రెంటి భేదమును; 

బూమహే చెప్పెదము; 

ఏతస్మాత్‌ దీని (పాలసముద్రము) నుండి; 
ఉదితమ్‌ పుట్టినదానిని (విషమును, అమృతమును); 
పురా పూర్వము; 

పురాణః పుమాన్‌ పురాణపురుషుడైన; 

శర్వః శివుడు; 

పపొ కిల త్రాగెనట; 
ఏతన్మధ్యసముద్భవామ్‌ దీని (మన్దస్మితము) మధ్యనుండి జనించిన; 
మాధుర్యరూపమ్‌ మాధుర్యరూపమైన; 

సుధామ్‌ = అమృతమును; 

రసయతే = ఇప్పటికినీ ఆస్వాదించుచున్నాడు. 
తాత్పర్యము: - 


అమ్మా, న్స్‌ మందస్మితము పాలసముద్రమునకు సాయము చేయుచున్నది. 
పగదముల జన్మభూములైన పెదవుల కాంతుల శోభను కూడ ధరించుచున్నది. 
పాలసముద్రమునుండి జనించిన విషమునో, అమృతమునో పూర్వము పురాణపురుషుడైన 
శివుడు త్రావెనట. ఈ మందహాసోదితమాధుర్య సుధను మాత్రము ఇప్పటికి నా శివుడు 
ఆస్వాదించుచునే యున్నాడు. 
వివరణము :- 


పాలసముద్రము తెల్లనిది. అమ్మవారి మందస్మితము దానికన్న తెల్లనిది. 
పాలసముద్రమును చూచి అమ్మవారు చిజునవ్వు చిలుకరించినది. ఇంకేమి ఆ చిజునవ్వు 
తెలుపు పాలసముద్రములో కలిసి పాలసముద్రముయొక్క తెలుపునకు బలము చేకూర్చినది. 
తెల్లని వస్తువులలో నది ప్రథమ గణ్యమైనది. ఈ విధముగా అమ్మవారి చిబునవ్వు 
పాలసముద్రమునకు సాయమొనర్చినది. పాలసముద్రములో పగడములుందును. కావున 
దాని తెలుపులో కొంచెము ఎజుపు కలిసియున్నది. అమ్మవారి పెదవులు కూడ 


25 


సారోల్లానినీ వ్యాఖ్యా 31 


దివ్యతటి నీశంకాకరీ = అకాశగంగయను శంకను గలిగించునదై; 

తత్మణమ్‌ = వెంటనే; 

ఉపైతి = చేరువగుచున్నదో; 

ఓష్టమ్‌ = పెదవిని; 

వేపయతి = వణికించుచున్నదో; 

భ్రువా = కనుబొమలను; 

కుటిలయతి = ముడి పెట్టజేయుచున్నద్యో; 

ఆననమ్‌ = ముఖమును; 

ఆనమ్రయతి = బాగుగా వంచుచున్నదో; 

తామ్‌ = ఫ్ర; 

మృదుహాసపూరసుషమామ్‌ = చిజునవ్వు ప్రవాహపు కాంతిని 
(శోభను); 

వన్దే = నమస్మరించుచున్నాను. 

తాత్పర్యము: - 


శివుని ఎదుట పెదవిపై మొలచి ఆతడు కౌగిలించుకొనబోగా బయటపడిన నీ 
చిజునవ్వుకాంతి దగ్గరలో నున్నదై ఆకాశగంగాశంకను నీకు కలిగించి నీ పెదవినదరునట్లు 
వంచుచున్నదో ఏకామ్రనాథ ప్రియురాలవైన ఓ యమ్మా! ఆ చిజునవ్వు కాంతికి 
నమస్మరించుచున్నాను. 
వివరణము :- 

ఆరూధా శబ్దము అమ్మవారి మృదుహాసపూరసుషమయొక్క ఆరూఢ యౌవనత్వ 
రూపమైన ప్రొఢాత్వమును వ్యంజింపంజేయుచున్నది. దివ్యతటినీ శంకాకరీ శబ్దము 
అమ్మవారి మృదుహాసపూరసుషమయందు ఆకాశగంగో |తేక్షణమును చెప్పుటచే 
ఉకత్రేక్షాలంకారమును వాచ్యమొనర్చుచున్నది. ఓష్టవేపనము, బ్రూకుటి లీకరణము, 
ఆనమ్రీకరణము అను క్రియలు అమ్మవారిలో సపత్నీదర్శనజములుగా భావింపంబడినప్పు 
డామె ప్రణయకలహవ్యాపారములుగా తోచును. శివుని ఆశ్లేషణోప క్రమమున ఆమె 
ప్రణయకోపము తగ్గినప్పుడు చుంబనాభిముఖ్యమును శివుని దాక్షిణ్యమును ఆతనికి తన 
సవతి యగు గంగపై (ప్రేమలేదని తెలిసికొను ప్రయత్నమును శివుడు తన చుబుకము 
నెత్తవలెనను అభిలాషమును వరుసగా స్ఫురింపంజేయును. ఏకామ్రనాథప్రియే అని కవి 
చేసిన సంబోధనములోని ఏక శబ్దము శివునకు గంగాదేవి కామాక్షి అంత ప్రియురాలు 
కాదని వ్యంజింపంజేయును. 

-అళవాః సాల 

అవ:- పై శ్లోకమున ఓష్టవేపనాది విలాసవిశేషములు చెప్పబడినవి. ఈ క్రింది శ్లోకమున 
బిబ్బోకము చెప్పంబడుచున్నది. 


32 మన్దస్మితశతకమ్‌ 
యణ 


శ్లో వక్రేన్లోస్తవ చగ్టికా స్మితరుచిర్వల్లు స్ఫురస్తీ సతాం 
స్యాచ్చేద్యుక్తమిదం చకోరమనసాం కామాక్షి! కౌతూహలమ్‌। 
ఏతచ్చిత్రమహర్షిశం యదధికామేశం సదా గాహతే 


బిమోష్టద్యుమణిప్రభాస్వపి చ యద్చిబ్బోకమాలమృ్బతే॥ 20 

ప్రతిపదార్థము: - 

కామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 

తవ = నీయొక్క; 

వక్షేంద్రోః = ముఖ చంద్రునియొక్క 

చంద్రికా = వెన్నాలయగు; 

స్మితరుచిః = చిజునవ్వుకాంతి; 

వల్లు = చక్కగా (మృదువుగా); 

స్ఫురన్తీ = స్ఫురించుచున్నదై; 

సతామ్‌ = సత్సురుషులవంటి, సత్త్వగుణముగల; 

చకోరమనసామ్‌ = మనశ్చకోరములకు; 

కౌతూహలమ్‌ = కుతూహలముగా; 

స్యాత్‌ చేత్‌ = అయినచో; 

ఇదమ్‌ = ఇది; 

యుక్తమ్‌ = యుక్తమె; 

అహర్షిశమ్‌ = రాత్రింబవళ్ళు; 

అధికామేశమ్‌ = కామేశ్వరునిపట్ల; 

సదా = ఎల్లప్పుడు; 

గాహతే ఇతి యత్‌ = చేరియున్నది అనునదేదికలదో; 

బింబోష్టద్యుమణిప్రభాస్వపి = దొండపండువంటి పెదవియను సూర్యుని 
కాంతులున్నప్పుడును; 

బిబ్బోకమ్‌ = శృంగారచేష్టను; 

ఆలంబతే ఇతి యత్‌ = చేపట్టుచున్నదనునది ఏదిగలదో; 

ఏతత్‌ = ఇది (ఈ రెండును); 

చిత్రమ్‌ = చిత్రము. 

తాత్పర్యము: - 


ఓ కామాక్షీదేవీ! నీ ముఖము చంద్రుడు కాగా; చిజునవ్వు వెన్నెలయే యగును, 
గావున అది సత్పురుషుల మనశ్చకోరములకు కుతూహలమును కలిగించుట యుక్తమే. 
కాని ఆ చిబునవ్వు చంద్రిక కామేశుడైన శివుని పట్ల విడువక రాత్రింబవళ్ళు 
ప్రసరించుచున్నది. అంతేకాక (చకోర స్వభావమునకు విపరీతముగా) బింబోష్టారుణ 


సారోల్లాసినీ వ్యాఖ్యా 33 


(సూర్య) కాంతులు ప్రసరించుచున్నను ఆ వెన్నెల రాత్రింబవళ్ళధికముగా మునిగిపోవుట 
యను శృంగారచేష్ట నొనర్చుచున్నది. ఇవి రెండును వింతలే. 
వివరణము :- 

సత్పురుషుల మనస్సులు చకోరములవలె అమ్మవారి చిబునవ్వు వెన్నెలలో 
విహరించవలెనను కౌతూహలము కలిగియుండుట సహజమైనదే, ఇందు వింత యేమియు 
లేదు. సత్సురుషులందరు అమ్మవారి భక్తులు కావున ఆమె అనుగ్రహమును సూచించు 
మన్దహాసపుకాంతులలో విహరించుట సహజమే కాని సత్పురుషులలో నొకడైన శివుడు 
కామాక్షీదేవికి పతి కావున ఆతనికి అమ్మవారి పెదవియనెడి అరుణ బింబముయొక్క 
కాంతులందును రాత్రింబవళ్ళు మునిగియుండుట యొక శివుని మనస్సునకే ఇష్టము. 
శివుడు సత్పురుషుడు కావున ఆయన మనస్సును చకోరమే యనదగును. చకోరమునకు 
వెన్నెలపట్ల కౌతూహలముండుట సహజమే కాని అమ్మవారి పెదవియను అరుణబింబము 
యొక్క కాంతులందును మునిగియుండుటయే వింత. శృంగార చేష్టకూతమిచ్చుట వింత. 
ఏలననగా పెదవి కాంతులు తెల్లనివి కావు. అవి వెన్నెలలును కావు. అవి ఎట్టనివి. అవి 
అరుణ(సూర్య) కాంతులు. చకోరము చంద్రకాంతిలో కౌతూహలము చూపనే కాని 
సూర్యకాంతియందు చూపదు. శివుని మనశ్చకోరము సాధారణచకోరము కాదు గదా 
కావున అది అరుణ(సూర్య) కాంతులయందు మునిగిపోవుచుండును అని, విరోధము 
పరిహరించుకొన వచ్చును. కావున ఇట విరోధాభాసాలంకారము కలదు. ఇందు వ్యతిరేకా 
అలంకారము కూడ ధ్వనించుచున్నది. ఎట్లనగా శివుని మనస్సు చకోరమువలె 
మందహాసచంద్రకాంతి యందు కౌతూహలము చూపినను ఓష్టారుణకాంతుల యందును 
మునుగుట యను విశేషము స్ఫురించుచున్నది గదా! 

-అళమో దా 

అవ:- పై శ్లోకమున సత్పురుషుల మనశ్చకోరములలో శివమనశ్చకోరముయొక్క 
అసాధారణత్వము ్రతిపాదింపబడినది. ఈ శ్లోకమున అమృతపానమున దేవతలలో 
శివునకు గల అసాధారణత్వము నిరూపింపంబడుచున్నది. 


శ్లో సాహాయ్యం కలశామ్బుధేర్వహతి తే కామాక్షి! మన్దస్మితం 
శోభామోష్టరుచాం చ విద్రుమభువామేతద్భిదాం బ్రూమహే। 
ఏతస్మాదుదితం పురా కిల పపౌ శర్వః పురాణః పుమా- 
నేతన్మధ్యసముద్భవాం రసయతే మాధుర్యరూపం సుధామ్‌॥ 21 


ప్రతిపదార్థము: - 
కామాక్షి = ఓ కామాక్షీదేవి! 
తే = నీయొక్క 
మన్దస్మితమ్‌ = చిజునవ్వు; 


38 మన్దస్మితశతకమ్‌ 
స్వయమ్‌ = స్వయముగా; 
దోదుహ్యతే = పితుకును. 
తాత్పర్యము: - 


ఓ కామాక్ష్యంబా! పాలకు వైమల్యముండవచ్చును. అంతమాత్రమున అది నీ 
మందస్మితముతో నెట్లు పోలగలదు. పాలు పితుకుటవలన జనించును. మన్దస్మితము 
నమస్కరించు వారికి కోరిన దానిని పితుకును. 
వివరణము: - 

సహపాఠులనగా కలసి చదువుకొనువారు. వారియొక్క వీథి యనగా వరుస, 
సహపాఠులందరు దాదాపు ఒక తరగతివారై ఒక వయస్సువారై ఉందురు. అనగా వారందరు 
సమానులు. గురువు అధికుడైనను సహపాఠులు మాత్రము సమానులు. అందువలన 
సహపాఠవీథిమ్‌ అను శబ్దము సమానభావము అను అర్థమును తెలుపును. సమానభావము 
చెప్పి విశేషము చెప్పంబడుటచే నిందు వ్యతిరేకాలంకారము గలదు. 

౫ హాల 
అవ:- ప్రణమదర్ధ్థిత దోహన మొనర్చు నమ్మవారి మన్దస్మితము పై శ్లోకమున వర్ణింపం 
బడినది. అట్టి ఆ మన్దస్మితము నా తాపము శమింపంజేయు విషయమున నేల యలసతను 
చూపుచున్నదని ఈ శ్లోకమున కవి ప్రశ్నించుచున్నాడు. 


శ్లో కర్పూరైరమృతాంశుభిర్దనని! తే కాన్తెశ్చ చన్హాత పై- 
ర్ముక్తాహారగుణైర్మ ఎణాలవలయైర్ముగ్ధస్మితశ్రీరియమ్‌। 
శ్రీకాజ్చీపురనాయికే! సమతయా సంస్తూయతే సజ్ఞనై- 


స్తత్తాదృజ్మమ తాపశాన్తివిధయే కిం దేవి! మన్హాయతే॥ 24 
ప్రతిపదార్థము: - 
శ్రీకాంచీపురనాయికే! జనని! దేవి! = ఓ కాంచీపురనాయికవైన తల్లీ కామాక్షీదేవీ! 
కర్పూరైః = కర్ఫూరములతో; 
అమృతాంశుభిః = చంద్రురూపములైన (చంద్రులతో); 
కాన్తెః = అందములైన (చంద్రకాంతమణులతో); 
చంద్రాతపైః = వెన్నెలలతో; 
ముక్తాహారగుళైః = ముత్తెముల దండలతో; 
మృణాలవలయెః = తామరతూండ్ల కడియములతో; 
ఇయమ్‌ = ఈ; 
తే = నీయొక్క 


ముగ్గస్మితశ్రీః = అమాయకమైన చిజునవ్వయొక్క శోభ; 


27 


సారోల్లాసినీ వ్యాఖ్యా 35 


పగడములకు నెలవులే కావున వానిమధ్య నుండి వచ్చిన చిజునవ్వు నందు కూడ 
కొంచెమెజుపున్నది. కావుననే అది పాలసముద్రమునకు సాయము చేయగలిగినది. 
పాలసముద్రమునకు మన్దస్మితమునకు ఈ విధమున సామ్యమున్నను భేదము (వైషమ్యము) 
కూడ నున్నది. పాలసముద్రమునుండి పుట్టిన అమృతమును దేవతలందతితో కలసి 
శివుడు కూడా (త్రావెనట. శివుడు దేవతలలో నొకడు కదా! అతడమృతము త్రాగకుండుట 
యెట్లు. మోహిని వేషమున నున్న విష్ణువా శివునకు అమృతము నొసగుటకు 
నిరాకరించినట్లు కథలో లేదు. కాని అమృతమున కన్న ముందే పుట్టిన విషమును 
శివుడు త్రాగననుటలో సందేహము లేదు. అమృతమెంత మధురమైనను కావచ్చును. 
అది విషము పుట్టిన చోటి నుండియే పుట్టియుండుటచే దాని లక్షణము కించిన్మాత్రమైనను 
అమృతమునకు లేకయుండదు. పేరునకది అమృతము అయినను దేవతలు 
(ప్రళయకాలములో చచ్చెదరు కావున అమృతముయొక్క అమృతత్వమునకు కొంత లోపమా 
విషమునుండి పుట్టిన చోట పుట్టుటచే కలిగియుండవచ్చును. అదిగాక అమృతము 
అనగా మరణము నివారించునది కావున జెషదమువలె త్రాగదగినదే కాని అది సుధ 
(సుఖముగా త్రాగదగినది) మాత్రము కాదు. ఈ యర్థమంతయు “ఉదితం” అను 
విశేషణము మాత్రము చెప్పి, విశేష్యమైన విషమో అమృతమో చెప్పక పోవుట చేతను 
సుధా శబ్బప్రయోగము చేతను స్ఫురించుచున్నది. కావున నట వస్తుధ్వని యున్నది. 
ఇంతకు ఈ సుధ మన్దస్మిత మధ్య జనితమా, ఓష్టమధ్య జనితమా? అను ప్రశ్నకు 
స్పష్టమగు సమాధానమీ శ్లోకమున చెప్పంబడలేదు. కాని పెదవుల మధ్యనుండి 
చుంబనసమయమున మన్దస్మితము అను పాలసముద్రము, దానిమధ్య నుండి మాధుర్యసుధ 
పుట్టినదని, చెప్పుకొన్న సహృదయుల హృదయములలో సమాధానము జనించును. ఇట్లు 
ఉపమానోపమేయములకు సామ్యపూర్వకముగా విశేషము చెప్పుటచేత నీ శ్లోకమున 
వ్యతిరేకాలంకారము గలదు. అమృతము దేవతలందరకు సాధారణము. శ్రీ కామాక్షీ 
ముఖ చుంబన మాధుర్య సుధ శివునకసాధారణము కావున దేవతలలో నతడు 
మహాదేవుడు, పురుషులలో నతడు పురాణ పురుషుడు. ముందు విషమును, దేవతలతో 
కలసి అమృతము త్రావిన శివునకు భేదము తెలియలేదు. అతడు సముడు గదా! 
ఆతని సమత్వమును తొలగించినది, కామాక్షీ ముఖ చుంబన జనిత మాధుర్య సుధ. 
శివుని సమత్వయోగమునుండి (సమత్వం యోగ ఉచ్యతే-భగవద్దీత) నిరంతర మాధుర్య 
సుధాస్వాదనాభిముఖ్యము వైపు నడిపించినది కావున ఆ యాస్వాదన మింకను 
కొనసాగుచున్నదని రసయతే అను క్రియలోని వర్తమానార్థక లట్ర్రత్యయము వ్యంజింపం 
జేయుచున్నది. పపౌ కిల అను శబ్దములు శివుని (విషము లేక అమృతముయొక్క 
పానముయొక్క అప్రత్యక్షత్వమును పెద్దలు చెప్పుకొనుచుండగా శబ్ద ప్రమాణముచే 
తెలియబడుటను వ్యంజింపజేయుచున్నది. 
దా ఊాచరాలా 


36 మన్గస్మితశతకమ్‌ 
(n) 


శో॥ ఉత్తుజ్సస్తనకుమృశైలకటకే విస్తారికస్తూరికా- 
పత్రశ్రీజుషి చబ్బులాః స్మితరుచః కామాక్షి! తే కోమలాః। 
సన్ఫాదీధితిరజ్జితా ఇవ ముహుస్సాన్హాధరజ్యోతిషా 


వ్యాలోలామలశారదాభ్రశకలవ్యాపారమాతన్వతే।। 22 

ప్రతిపదార్థము: - 

కామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 

విస్తారికస్తూరికాపత్రశ్రీజుషి = విస్తరించియున్న కస్తురితో వ్రాయబడిన 
మకరికా పత్రముల కాంతిని పొందిన; 

ఉత్తుంగస్తనకుంభశైలకటకే = ఎత్తెన కుంభములవంటి స్తనములనెడి 
పర్వతముల సానువున; 

చంచలాః = కదలుచున్న; 

కోమలాః = మృదువులైన; 

తే = నీయొక్క 

స్మితరుచః = చిటునవ్వుకాంతులు; 

ముహుః = మాటిమాటికి; 

సాన్లాధరజ్యోతిషా = దట్టమైన పెదవికాంతిచే; 

సంధ్యాదీధితిరంజితా ఇవ = సంజకెంజాయతో నెటుపెక్కిన వానివలె; 

వ్యాలోలామలశారదాభ్రశకల = చంచలములైన స్వచ్చములైన 

వ్యాపారమ్‌ శరత్మాలమునకు చెందిన మేఘముల 
యొక్క వ్యాపారమును; 

ఆతన్వతే = చేయుచున్నవి. 

తాత్పర్యము: - 


అమ్మవారి చిజునవ్వుల కాంతులు కస్తురిచే మకరికారేఖలు వ్రాయబడిన 
స్తనశ్రైలముల సానువులలో చలించుచున్నవ్నైె క్రిందిపెదవి కాంతిచే సంజకెంజాయతో 
రంజిల్లిన శరత్మాలమేఘశకలవ్యాపారము నొనర్చుచున్నవి. 


వివరణము :- 


1) శరత్మాలమేఘశకలములతో అమ్మవారి చిబునవ్వులు పోల్చబడుటచే 
నిందుపమాలంకారమున్నది. 2) అమ్మవారి స్తనమండలమందు కుంకుమ 
ద్రవారుణ్యమున్నది. కావున శరత్మాలమేఘశకలముల కుపమానత సిద్ధించుట కొజకు 
సంధ్యాదీధితి రంజితా అను విశేషణము కూర్చబడినది. 3) అమ్మవారి స్తనమందలి 
కస్తూరియొక్క నల్లనికాంతి కుంకుమద్రవముచే కల్లిన ఎల్జిని కాంతి మన్దస్మితముయొక్క 


28 


సారోల్లానినీ వ్యాఖ్యా 37 


సహజధావల్యము అను మూడు రంగుల (లోహితశుక్ష కృష్ణ వర్ణత్రయము) అమ్మవారి 
ప్రకృతిభావమును వ్యంజింపజేయుచున్నది. 
హాల 
అవ: - పై శ్లోకమున అమ్మవారి మన్దస్మిత కాంతులు కోమలచంచలములని చెప్పబడినది. 
ఈ శ్లోకమున వాని మంజులత్వము విశేషముతో అలంకరించు చున్నవి. 
శ్లో॥ క్షీరం దూరత ఏవ తిష్టతు కథం వైమల్యమాత్రాదిదం 
మాతస్తే సహపాఠవీథిమయతాం మన్దస్మితైర్మఆస్థిలైః। 
కిం చేయం తు భిదాస్తి దోహనవశాదేతత్తు సజ్ఞాయతే 


కామాక్షి! స్వయమర్థితం ప్రణమతామేతత్తు దోదుహ్యతే॥। 23 
ప్రతిపదార్థము - 
కామాక్షి! మాతః! = ఓ కామాక్ష్యంబా! 
క్రీరమ్‌ = పాలు; 
దూరత ఏవ = దూరముగానే; 
తిష్టతు = ఉండుగాక; 
వైమల్యమాత్రాత్‌ = స్వచ్చత యొకటి యున్న మాత్రమున; 
ఇదమ్‌ = ఇది(క్షీరము); 
తే = నీయొక్క; 
మంజులైః = అందములైన; 
మన్దస్మితైః = చిబునవ్వులతో; 
సహపాఠవీథిమ్‌ = సమానభావమును; 
కథమ్‌ = ఎట్లు 
అయతామ్‌ = పొందును; 
కించ = మరియు; 
ఇయమ్‌ = ఈ; 
భిదా = భేదము; 
అస్తి = కలదు; 
ఏతత్‌ తు = ఈ క్షీరము మాత్రము; 
దోహనవశాత్‌ = పితుకుటవలన; 
సంజాయతే = పుట్టును; 
ఏతత్‌ తు = ఈ మన్దస్మితము మాత్రము; 
అర్థితమ్‌ = కోరబడిన దానిని; 
ప్రణమతామ్‌ = నమస్మరించువారికి; 


42 మన్దస్మితశతకమ్‌ 
(n) 


లేక విభూతిని చూచి కావచ్చును. తన యురమున నవి యుండవు. తన యురమున 
నున్నచో మల్లీహల్లకముల గూర్చిన మాల యుండవచ్చును. అట్టి హారమునే తన నవ్వుతో 
సృష్టించి శివుని యురమున గూర్చినదేమో యనిపించుచున్నది. మల్లికా హల్లకములు 
రెండును మన్మథుని బాణములలో చేరినవే. వానిని ప్రయోగించియే మన్మథుడు శివుని 
మనస్సును గాయపరచినాడు తరువాత నా మారుని శివుడు మర్దించినాడు. అమ్మవారా 
మన్మథుని పునరుజ్జీవింపంజేసినది. ఆమె తన మన్దహాసమున ఆ మన్మథుని బాణములైన 
పూలమాలనే శివుని యురమున వ్రేలాడునట్లొనర్చినది. మారమర్దితుః అను శివవాచకపద 
మీ యర్థమునకు వ్యంజకమైనది. ముహుర్లంబతే (మాటిమాటికి వ్రేలాడుచున్నవి) అను 
పదములు శివుడు వానిని తొలగించు కొనలేకపోవుటను వ్యంజింపజేయుచున్నవి. 
డా దా 

అవ:- పై శ్లోకమున శివుని యురమున నూగుచున్న మాలతో అమ్మవారి మనస్మితము 
పోల్చబడినది. ఈ శ్లోకమున నీలకంఠహృదయకౌతూహలాందోళన హేతువుగా 
మందస్మితము వర్ణింపంబడుచున్నది. 


శ్లో! బిభ్రాణా శరదభ్రవిభ్రమదశాం విద్యోతమానాప్యసౌ 
కామాక్షి! స్మితమజ్యురీ కిరతి తే కారుణ్యధారారసమ్‌। 
ఆశ్చర్యం శిశిరీకరోతి జగతీమాలోక్య చైనామహో 
కామం ఖేలతి నీలకభ్ధహృదయం కౌతూహలాన్లోలితమ్‌। 27 


ప్రతిపదార్థము: - 

కామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 

అసౌ = ఈ; 

తే = నీయొక్క; 

స్మితమంజరీ = చిటునవ్వుగుత్తి; 
విద్యోతమానా+అపి = (ప్రకాశించుచున్నదైనను; 
శరద[భ్రవిభ్రమదశామ్‌ = శరత్మాలపు మేఘము విలాసములయొక్క దశను; 
మిభ్రణా = భరించుచున్న్చదై; 
కారుణ్యధారారసమ్‌ = దయారసధారను; 

కిరతి = వెదజల్లుచున్నది; 

జగతీమ్‌ = భూలోకమును; 
శిశిరీకరోతి = చల్లబజచుచున్నది; 
ఏనామ్‌ = దీనిని (కారుణ్యరసధారను); 
ఆలోక్య చ = చూచియు; 


అహో = అహో; 


29 


సారోల్లాసినీ వ్యాఖ్యా 39 


సజ్ఞనైః = సత్పురుషులచేత; 

సమతయా = సమానముగా; 

సంస్తూయతే = పొగడబడుచున్నది; 

తత్‌ = ఆ; 

తాద్భక్‌ = అట్టి స్మితశ్రీ; 

మమ = నాయొక్క 

తాపశాన్తివిధయే = తాపములను శమింపంజేయు విధికొబికు; 
కిం = ఏల; 

మన్గాయతే = సోమరి యగుచున్నది? 

తాత్పర్యము: - 


కాంచీపురనాయికవైన యో దేవీ కామాక్షీ తల్లీ! కర్పూర చంద్ర చంద్రాతప 
మృణాల ముక్తాహారములతో సమమని సజ్జనులు స్తుతించు నీ చిజునవ్వు నా తాపముల 
శమింపంజేయుటలో నేల యలసించుచున్నది? 
వివరణము :- 

తాపనివారణమునకై కర్పూరము పూసికొనుట, వెన్నెలలో తిరుగుట పడుకొనుట, 
కూర్చుండుట, తామరతూండ్ల ధరించుట, ముత్యాలదండలు వేసికొనుట మొదలగు 
శీతలోపచారములతో సమానముగా పొగడబడుచున్న అమ్మవారి చిజునవ్వు అని చెప్పం 
బడుటచే నీ శ్లోకమున నుపమాలంకార స్పూర్తి కలదు. సజ్జనులు స్తుతించుచున్నారనుట 
చేత వారి మాట యసత్యము కాదుగదా యనియు, అయినచో నా తాపముల శమింపం 
జేయుటలో ఆలసించుటకు కారణము తెలియదని బహుశః స్మితశ్రీలోని ముగ్గత్వము 
కారణము కావచ్చునని ముగ్ధ శబ్దము తెలుపుచున్నది. ఆలస్యము ముగ్గా లక్షణమనట 
నిర్వివాదము. 

—- ఆ౬౬ిమైల-- 

అవ:- వసన్త గ్రీష్మర్తువులో ఆవశ్యకములైన శీతలోపచారములకు సాధనములైన 
కర్పూరచంద్రాతపాదులతో అమ్మవారి చిబునవ్వు సమమనుట పై శ్లోకమున చెప్పం 
బడినది. ఈ శ్లోకమున శివుని చూపే వసంతర్హువు అగుచున్నదని చెప్పంబడుచున్నది. 


శ్లో మధ్యేగర్భితమఇసివాక్యలహరీ మాధ్వీర్సురీశీతలా 
మన్న్దారస్తబకాయతే జనని! తే మన్దస్మితాంశుచ్చటా। 
యస్యా వర్థయితుం ముహుర్వికసనం కామాక్షి! కామద్రుహో 
వల్లుర్వీక్షణవి భ్రమవ్యతికరో వాసన్తమాసాయతే॥ 25 

ప్రతిపదార్థము: - 

జనని = అమ్మా! 


40 మన్దస్మితశతకమ్‌ 

కామాక్షి = కామాక్షీదేవీ! 

యస్యాః = దేనియొక్క 

వికసనమ్‌ = వికాసమును; 

వర్ధయితుమ్‌ = పెంచుటకు; 

కామద్రుహః = శివునియొక్క 

వల్లుః = మనోహరమైన; 

వీక్షణవిభ్రమవ్యతికరః = చూపుల విలాసముల సంబంధము; 

వాసన్తమాసాయతే = వసన్తర్తువగుచున్నదో (సా = ఆ); 

మధ్యే- = నడుమ; 

గర్భితమంజువాక్యలహరీమాధ్వీర్సురీ = లోనున్న మంచి వాక్యముల 
మాధుర్య ప్రవాహముతో కూడిన; 

శీతలా = చల్లనైన; 

తే = నీయొక్క; 

మందస్మితాంశుచ్చటా = చిటునవ్వుకాంతుల ప్రసారము; 

మన్గారస్తబకాయతే = మందార పుష్పమంజరి యగుచున్నది. 

తాత్సర్యము: - 


అమ్మా కామాక్షీదేవీ! నీ మన్దస్మితాంశుచ్చట మధ్య మంజువాక్య మాధుర్యర్సురి 
యున్నది. కావున అది మందారస్తబకమును బోలుచున్నది. శివుని చూపుల విలాసముల 
సంబంధము ఆ మందారస్తబకముయొక్క వికాసమును వర్థిల్లంజేయుటకు వసన్తర్తువే 
యగుచున్నది. 


వివరణము :- 

మన్గారము మకరన్నమధికముగా నుండు పుష్పము. మందారమునందు 
మకరన్దములవలె అమ్మవారి మన్దస్మితమున మంజువాక్యములు గర్భితములై యున్నవి, 
అని, మన్గారమన్దస్మితములకు పోలిక చెప్పంబడుటచే నిట నుపమాలంకారమున్న్చది. 
వసన్తర్తువున మన్గారవృక్షములకు పూలగుత్తుల వికాస మధికముగా నుండును. శివుని 
చూపులకు వసంతర్తూపమ చెప్పంబడదినది. చూపులకు వసంతర్తువుతోడి పోలిక. 
స్వతస్సిద్ధము కాదు, కావున నీ శ్లోకము నందలి ఉపమాలంకార ముక్రేక్షాను ప్రాణిత 
మగుచున్నది. వాసన్తమాస శబ్దము చైత్ర వైశాఖములు రెండింటికి వాచకమగుటచే 
వసన్తర్తువను నర్థము నొసగును. 

—— హాల 

అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వు తెల్లని మందారస్తబకములతో పోల్చబడినది. 
ఈ శ్లోకమున ఎజ్జిని తెల్లని హల్లక మల్లీపుష్పములలో పోలిక చెప్పంబడుచున్నది. 


30 


సారోల్లానినీ వ్యాఖ్యా 41 


శ్లో బిమోష్టద్యుతిపుజ్ఞారజ్ఞి తరుచి స్త్వన్మనహాసచ్చటా 
కల్యాణం గిరిసార్వభౌమతనయే! కల్లోలయత్వాశు మే। 
ఫుల్లన్మల్లిపినద్ధహల్లకమయీ మాలేవ యా పేశలా 


శ్రీకాజ్చీశ్వరి! మారమర్దితురురోమధ్యే ముహుర్లమృతే॥ 26 

ప్రతిపదార్థము: - 

గిరిసార్వభౌమతనయే! పర్వతరాజకుమారీ! 

శ్రీ కాంచీశ్వరి శ్రీ కాంచీశ్వరుని యిల్లాలా! 

యా మందహాసచ్చటా ఏ చిబునవ్వుల ప్రసారము; 

ఫుల్లన్మల్లిపినద్ధహల్లకమయీ మల్లెలు పొదిగిన ఎజ్జదామరలతో 
కూర్చబడిన; 

మాలా ఇవ మాలవలై; 

పేశలా మృదువైనదై; 

మారమర్దితుః శివునియొక్క 

ఉరోమధ్యే వక్షమునడుమ; 

ముహుః మాటిమాటికి; 

లమృతే వ్రేలాడునోో; (సా = ఆ); 

బింబోష్టద్యుతి పుంజరంజితరుచిః దొండపండు వంటి పెదవి కాంతుల 
సమూహముచే ఎటజ్జవారిన కాంతిగల; 

త్వన్మన్దహాసచ్చటా నీ చిబునవ్వుల ప్రసారము; 

ఆశు శీఘ్రముగా; 

మే నాకు; 

కల్యాణమ్‌ శుభమును; 

కల్లోలయతు తరంగింపంజేయుగాక. 

తాత్పర్యము: - 


పెదవుల ఎజుపుచే కలసిన తెల్లని 5 చిబునవ్వు మల్లెలతో కలసిన యెజ్జదామరల 
మాలవలె శివుని యురోమధ్యమున మాటిమాటికి వ్రేలాడు చున్నది. ఆ చిజునవ్వు నాకు 


శుభమును కల్గించుగాక! 
వివరణము :- 


అమ్మవారి బింబోష్టము హల్లకమును బోలియున్నది. అందులో నుండి వెడలిన 


చిబునవ్వు మల్లెపువ్వును బోలియున్నది. హల్లకమల్లీపుష్పములమాలవలె అమ్మవారి 
మన్దహాస మున్నదని చెప్పుటచే నిట నుపమాలంకారమున్నది. అమ్మవారు శివుని 
యురమును చూచి వచ్చినది. బహుశః ఉరమునందలి ఎజ్జని అస్థిమాలను చూచికావచ్చును 


46 మన్గస్మితశతకమ్‌ 
(n) 


వివరణము :- 
పాలసముద్రమున అమృతము పుట్టినది. మన్గారము పుట్టినది. చంద్రుడు 
పుట్టినాడు. మన్న్దాకిని ఆ సముద్రుని ప్రియురాలు. ఒకవేళ అమ్మవారి చిజునవ్వు 
అమృతమను మాట నిలచునదైనచో తన సోదరులైన మన్దారేన్దువుల పట్ల (ప్రేమ 
చూపవలెగదా! చూపుట లేదు. పైగా కోపము చూపుచున్నది. తన తండ్రి ప్రియురాలైన, 
తనకు తల్లివరుసయైన, మన్దాకిని నేల క్షోభింపంజేయును. తన జన్మహేతువైన 
పాలసముద్రముపై నీసుగొనునా? ఇట్లు చేయుచున్నది కావున అమ్మవారి చిజునవ్వు 
నమృత మనరాదని. మనహాసమునందులేని చన్టనిన్హాది కార్యములను చెప్పుటచే నిట 
నతిశయోక్ష్యలంకారమున్నది. 
ర దాం 

అవ:- పై శ్లోకమున ప్రస్తావింపంబడిన చననిన్షకు హేతువు గాదగిన చ[న్లుని కలంకితకు 
ఈ శ్లోకమున హేతువు చెప్పంబడుచున్నది. 
శ్లో॥ విశ్వేషాం నయనోత్సవం వితనుతాం విద్యోతతాం చన్టమా 

విఖ్యాతో మదనాన్తకేన ముకుటీమధ్యే చ సమ్మాన్యతామ్‌। 

ఆః కిం జాతమనేన హాససుషమామాలోక్య కామాక్షి! తే 


కాలజ్మీమవలమృతే ఖలు దశాం కల్మాషహీనో౭_ప్యసా॥ 30 
ప్రతిపదార్థము: - 
చ[న్దమాః = చగన్లుడు; 
విఖ్యాతః = కీర్తినొందినవాడై; 
విశ్వేషామ్‌ = ఎల్లఅకు; 
నయనోత్సవమ్‌ = కనువిందును; 
వితనుతామ్‌ = చేయుగాక; 
విద్యోతతామ్‌ = (ప్రకాశించుగాక! 
మదనాన్తకేన = శివునిచే; 
ముకుటీమధ్యే = కిరీట మధ్యమున; 
సమ్మాన్యతామ్‌ = గౌరవింపంబడుగాక! 
ఆః = ఆహా! 
అనేన = దీనితో; 
కిమ్‌ = ఏమి; 
జాతమ్‌ = అయినది? 
కామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 


సారోల్లానినీ వ్యాఖ్యా 43 


నీలకభ్ధహృదయమ్‌ = శివుని(నెమలి) హృదయము; 

కామమ్‌ = అధికముగా; 

కౌతూహలాన్లోలితమ్‌ = కుతూహలమున కలుగు ఆన్లోలనము గలదై; 
ఖేలతి = ఆడుచున్నది. 

తాత్పర్యము: - 


ఓ కామాక్షీదేవి! నీ చిబునవ్వుగుత్తి ప్రకాశించుచున్నదయ్యు శరత్మాలమేఘమువలె 
విలసిల్లుచు కరుణారసధారను వర్షించుచున్నది. ఈ భూలోకమును చల్లబజచుచున్నది. 
దీనిని చూచియు నెమలివలె శివుని హృదయము కౌతూహలముతో నాడుచున్నది. ఆహా 
ఆశ్చర్యము. 
వివరణము :- 

1) వర్షాకాల మేఘము నల్లగా నుండును. అమ్మవారి చిజునవ్వు శరత్మాల 
మేఘమువలె తెల్లగా నున్నది. శరత్మాలమేఘము వర్షించుచునే యుందును. ఇదొక 
ఆశ్చర్యము. మరొక ఆశ్చర్యము అమ్మవారి చిబునవ్వు ఈ లోకమును చల్లబఅచుట. 
కరుణారసముచే తడిసి ఈ భూలోకము చల్లంబడినది. ఇది శరత్మాలమున జరుగదు 
కదా? మరొక ఆశ్చర్యము నెమళ్ళు వర్షాకాలమేఘమును చూచి యాడునే కాని శరత్మాల 
మేఘమును చూచియాడవు. అమ్మవారి చిజునవ్వు శరత్మాలమేఘమువలె తెల్లగా నున్నను 
దానిని చూచి నీలకణ్డుడు (నెమలి) కుతూహలముతో నాడుచున్నాడు. 

2) శరత్మాలమేఘమువలన జరుగని పై పనులు అమ్మవారి చిజునవ్వు అనెడి 
శరత్మాలమేఘమువలన జరిగినట్లు వర్ణింపంబడుటచే నీ శ్లోకమున విరోధాభాసాలంకారము 
అపి శబ్దముచే వాచ్యమగుచున్నది. శిశిరీకరోతి అను పదము శిశిరబుతువుయొక్క ధర్మము 
శరదృతువున జరుగుచున్నట్లు చెప్పటయు విరోధాభాసమే. 

3) మొదటి పాదమున భ్రకారము, రెండవ మూడవ పాదములలో రేఫము 
నాల్లవపాదమున లకారము యొక్క పునఃపునరావత్తి యుండుచే వృత్తను ప్రాసాలంకారము 
కలదు. 

4) ఈ శ్లోకమున తెలుగు పద్యమునందువలె ప్రాసవర్ణమైత్రులు పాటింపం 
బడినవి. 

—ా దా 
అవ:- పై శ్లోకమున స్మితము మంజరి యని సామాన్యముగా చెప్పబడినది. ఈ శ్లోకమున 
అత్యచ్చగుచ్చముతో నుపమింపబడుచున్నది. 
శ్లో (పేబ్ధత్రైాధకటాక్షకుజ్బకుహరేష్వత్యచ్భగుచ్భాయితం 
వక్రేన్దుచ్చవిసిన్గువీచినిచయే ఫేనప్రతానాయితమ్‌। 
నైరన్తర్యవిజృమ్బితస్తనతటే నైచోలపట్టాయితం 
కల్మాషం కబలీకరోతు మమ తే కామాక్షి! మన్దస్మితమ్‌॥। 28 


44 మన్దస్మితశతకమ్‌ 

ప్రతిపదార్థము: - 

కామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 

(ప్రేంఖత్రైఢకటాక్షకుంజకుహరేషు = కదలుచున్న ప్రొఢములైన కడగంటి 
చూపుల పొదల చీకటి భాగములలో; 

అత్యచ్చగుచ్చాయితమ్‌ = మిక్కిలి స్వచ్చమైన పూగుత్తివలె నున్న 

వక్రేన్దుచ్చవిసిన్ధువీచినిచయే = ముఖచంద్రప్రకాశసముద్రముయొక్క 

ఫేనప్రతానాయితమ్‌ = తరంగముల సమూహమున నుజుగుల 
గుంపువలెనున్న; 

నైరన్తర్యవిజృంభితస్తనతటే = ఎప్పుడును విజృంభించు స్తనమండలమున; 

నైచోలపట్టాయితమ్‌ = రవిక గుడ్డవలెనున్న్య 

తే = నీయొక్క 

మన్దస్మితమ్‌ = చిటునవ్వు; 

మమ = నాయొక్క 

కల్మాషమ్‌ = పాపమును(మాలిన్యమును); 

కబలీకరోతు = మింగి వేయుగాక! 

తాత్సర్యము: - 


అమ్మవారి చిబునవ్వామె కడకన్నులలో దోబూచులాడుచున్నది. అవి చీకటి 
పొదలవలె నుండగా చిబునవ్వు వానిలో పూలగుత్తివలె కన్సడుచున్నది. ముఖచన్టప్రకాశ 
సముద్రతరంగసమూహమున నుజగువలె కన్పడుచున్నది. నిరంతరము విజృంభించు 
స్తనతటమున తెల్లని రవిక గుడ్డవలె కన్సడుచున్నది. అట్టి ఆ కామాక్షి అమ్మవారి మన్దస్మితము 
నాలోని పాపమాలిన్యాంధకారమును మింగివేయుగాక! 


వివరణము: - 

పై శోకమున మొదటి మూడు పాదములలో ఉపమాలంకారముండుటచే 
మాలోపమాలంకారము ఏర్పడియున్నది. మొదటి పాదమందలి యుపమకు కటాక్షకుంజ 
కుహరేషు (కటాక్షములనెడు కుంజముల కుహరములందు) అను రూపణము వానియొక్క 
బింబ(ప్రతిబింబభావద్వారమున నిద్ధమైనది. రెండవ పాదమున వక్రేన్ణుచ్చవి 
సిన్ఫువీచినిచయముల బింబప్రతివింబభావముచే సిద్ధమైనది. మూడవపాదమున బింబ 
(ప్రతివింబభావము లేకున్నను స్తనముల నిరంతరవిజృంభణము నరికట్టుటలో 
సాఫల్యమందిన నైచోలపట్టియతోడి యుపమ చెప్పంబడినది. 

ధా దాం 

అవ:- పై శ్లోకమున అమ్మవారి ముఖముయొక్క ప్రకాశము సముద్ర వీచినిచయములని 
చెప్పంబడినది. ఈ శ్లోకమున అమ్మవారి చిజునవ్వు పాలసముద్రముపై నీర్ష్యపడుచున్నట్లు 
వర్ణింపంబడుచున్నది. 


32 


సారోల్లానినీ వ్యాఖ్యా 45 


శ్లో  పీయూషం తవ మస్థరస్మితమితి వ్యర్ణ్థెవ సాప ప్రథా 
కామాక్షి! ధ్రువమీదృశం యది భవేదేతత్మథం వా శివే 
మన్న్దారస్య కథాలవం న సహతే మథ్నాతి మన్గాకినీ- 


మిన్గుం నిన్దతి కీర్తితే చ కలశీపాథోధిమీర్భాయతే॥ 29 
ప్రతిపదార్థము: - 
శివే = మంగళస్వరూపురాలవైన 
కామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 
తవ = నీయొక్క 
మంథరస్మితమ్‌ = చిజునవ్వు 
పీయూషం ఇతి = అమృతమనుటయేదో 
సా = అది 
వ్యర్థా = నిరర్థకమైన 
అపప్రథా ఏవ = అపకీర్తియే 
యది = ఒకవేళ (ఏతత్‌-ఇది) 
ఈదృశమ్‌ = ఇట్టిది 
ధ్రువమ్‌ = శాశ్వతమైనచో 
కథమ్‌ వా = ఎట్లు (తత్‌-ఆ చిజబునవ్వు) 
మన్గారస్య = మన్గారముయొక్క 
కథాలవమ్‌ = (ప్రసంగలేశమును 
న సహతే = సహించదు 
మన్దాకినీమ్‌ = ఆకాశగంగను 
మథ్నాతి = క్షోభింపంజేయును 
ఇన్గుమ్‌ = చన్లుని 
నినతి = నిస్టించును 
కీర్తితే = ప్రశంసితమైనప్పుడు 
కలశీపాథోధిమ్‌ = పాలసముద్రమును 
ఈర్వ్యాయతే = ఈసడించుకొనును. 
తాత్పర్యము: - 


అమ్మవారి చిజునవ్వు అమృతమనుట నిరర్ధకమును అపప్రథయు నగును. 


ఒకవేళ ఆ మాట నిల్చునదే యగుచో ఆ చిజునవ్వు మందారపుష్పము యొక్క 
ప్రసంగలేశమును ఏల సహించదు? ఏల గంగను క్షోభింపంజేయును? ఏల చంద్రుని 
నిన్టించును? పాలసముద్రము పేర్మొనబడినంత మాత్రమున నేల దానిపై నీసుగొనును? 


50 మన్దస్మితశతకమ్‌ 
ణ 


లేక కేశాకేశి యని చెప్పబడును. బాహువులు బాహువులతో నప్పళించి కొట్టుకొనుచు 
చేయు పోరాటము బాహాబాహి యనంబడును. అమ్మవారి మన్దస్మితరోచి రంకురములు 
కర్మౌఘాఖ్య తమస్సుతో కచాకచి యని లేక కేశాకేశి యని చెప్పంబడును. అమ్మవారి 
మన్దస్మితరోచిరంకురములు తెల్లనివి. కర్మౌఘాఖ్య తమస్సు నల్లనిది. తెలుపు, నలుపు 
జ్ఞానాజ్ఞానములవలె పరస్పర విరుద్ధములు. కావున కర్మౌఫుముతో నమ్మవారి 
మన్దస్మితరోచిరంకురములు పోరాడుచుండును. ఈ బ్రహ్మాండము నందును అనంతమైన 
తమస్సు కలదు. దానితో సూర్యాది జ్యోతులు పోరాడుచునే యున్నవి. బ్రహ్మాండమున్నంత 
వరకు నీ పోరాటము సాగుచునే యుండును. ఇది చీకటి వెలుగుల పోరాటము. తెలుపు 
నలుపుల పోరాటము. తెలుపనగా అన్ని వర్ణముల కలయిక నలుపనగా సర్వవర్ణ 
రాహిత్యము. కర్మౌఘాఖ్యమైన నల్లనితమస్సుతో తెల్లనిమందస్మిత జ్యోతిరంకురములు 
పోరాడుచున్నవి. ఈ పోరాటము బ్రహ్మాండమందలి మహాతమస్సుతో సూర్యాది జ్యోతుల 
పోరాటమునకు ప్రతీకమని కర్మౌఘాఖ్యతమః శబ్బమందలి ఏకత్వస్ఫోరకములైన 
ఓఘతమశ్శబ్దములు బహువచనాంతమైన అంకురశబ్దము వ్యంజింపంజేయుచున్నది. 

2) దీనివలన తేలిన మరొక యంశము, ఒకరి కాత్మజ్ఞానము కలిగినదనగా 
వానికి సర్వసంసారాభావము లేక సర్వ బ్రహ్మానుభవము కలిగినదని యర్థము. కాని 
లోకమున మిగిలిన వారజ్ఞానులుగానే యుందురు. విశ్వవ్యవహారము సాగుచునే 
యుండును. అంకురము లనగా మొలకలు. మొలకలే తమ నా(గశ్రయించిన జీవుల 
సర్వజ్ఞానము తొలగించగలవనగా నిక మన్దస్మితముయొక్క మొత్తముశక్తిని గూర్చి 
చెప్పవలసినదేమున్నది? ఒక భక్తుననుగ్రహించుటకమ్మవారి మన్దస్మితము సోకినదో లేదో 
అనాదియైన వాని యజ్ఞానమంతయు పటాపంచలగును. త్రిభువనములలో నెవడమ్మవారి 
యనుగ్రహమందస్మితమునకు పాత్రుడగునో వాడు తమోవిముక్తుడగును. త్రిభువనములొక 
బ్రహ్మాండమునకు జెందినవి. అట్టి యనేక కోటి (బ్రహ్మాండములకు కామాక్షీదేవి జనని 
కావున ఆమె మందస్మితరోచిరంకురములకు త్రిభువనజీవులకర్నాఘ బంధమోచకత్వ 
ద్వారమున క్షేమంకరత్వము సిద్ధమగును. ఇంతేగాక మోక్ష రూపాలౌకికక్షేమమే కాక 
ఇష్టవాంఛాసిద్ధిరూపమైన ఇహపరలోక క్షేమకరత్వమును గూడ “త్రిభువనక్షేమంకరాన్‌” 
అను సమాసము స్పురింపంజేయుచున్నది. తామరలు వెన్నెలలు శరత్మాలమున 
నత్యంతశోభావంతములై యుండును. అయ్యు పరస్పరము ద్వేషించుకొనుచుండును. 
వెన్నెలలు రాత్రులందే విలసిల్లును. వాని తోడి పగలు. తామరలను పగలు మాత్రమే 
విలసిల్లు నట్లొనరించుచున్నవి. అమ్మవారి మనహాసములు శిశిరశ్రీనిలయమగుటచే ఆ 
చంద్రాతపామ్ఫోరుహములను రెంటిని తన అదుపులో నుంచుకొనుటకే వానిలోని పరస్పర 
ద్వేషోద్దోషణమును తిరస్మరించుటకే అమ్మవారి ముఖము నలంకరించుచున్న వనుటచే 
ఉకత్రేక్షాలంకార ముత్తరార్థమున నొప్పుచున్నది. 

on దా 


33 


సారోల్లాసినీ వ్యాఖ్యా 47 


తే = నీయొక్క; 
హాససుషమామ్‌ = నవ్వుశోభను; 

ఆలోక్య = చూచి; 
కల్మాషహీనః+అపి = మచ్చలేని వాడైనను; 
అసౌ = వాడు (ఈ చంద్రుడు) 
కాలంకీమ్‌ = కలంకితయను; 
దశామ్‌ = దశను; 

అవలంబతే ఖలు = పొందుచున్నాడు గదా! 
తాత్సర్యము: - 


ఎల్లరకు కనువిందొనర్చుగాక. విఖ్యాతుడై ప్రకాశించుగాక, శివుని చేత 
కిరీటమధ్యమున సమ్మానింపంబడుగాక. దీనివలన చంద్రుని కేమి యొనంగూడినది. 
అమ్మవారి నవ్వు శోభను చూచిన పిమ్మట నందజచే కలంకియని పిలువంబడు దుస్థితిని 
పొందుచున్నాడు గదా! 
వివరణము :- 

చంద్రుని కలంకితకు కారణముకాని హాసావలోకనము గారణముగా చెప్పం 


బడుటచే నిందతిశయోక్యాలంకారము కలదు. 
SF అకాల 


అవ:- పై శ్లోకమున అమ్మవారి హాసమును చూచి ఈర్ష్య నొందిన చంద్రుని కలంకిత 
వర్ణింపంబడినది. ఈర్ష్య నొందని వారి (శివుని) కవి ఆనన్దజీవాతువులని చంద్రుడు 
చేయజాలని చేతః శీతలికరణమునకై అమ్మవారి మన్దహాసము ప్రార్ధింపంబడుచున్నది. 
శ్లో చేతః శీతలయన్తు నః పశుపతేరానన్షజీవాతవో 
న(మ్రాణాం నయనాధ్వసీమసు శరచ్చన్హాతపోపక్రమాః। 
సంసారాఖ్యసరోరుహాకరఖలీకారే తుషారోత్కరాః 


కామాక్షి! స్మరకీర్తిబీజనికరాస్త్వన్మనహాసాజ్మురాః॥ 31 
ప్రతిపదార్థము: - 
కామాక్షి = ఓ కామాక్షీ దేవీ! 
పశుపతేః = శివునకు; 
ఆననజీవాతవః = ఆనందము నుజ్జీవింపంజేయు నౌషధములైన 
నమ్రాణామ్‌ = నమస్కరించు వారియొక్క 
నయనాధ్వసీమసు = నేత్రమార్గ ప్రాంతములో; 
శరచ్చంద్రాతపోపక్రమాః = శరచ్చన్టచన్చికారంభములైన; 


48 మన్దస్మితశతకమ్‌ 

సంసారాఖ్యసరోరుహాకరఖలీకారే = సంసారమను పేరుగల పద్మాకరమును 
పాడుచేయుటలో; 

తుషారోత్మరాః = మంచు బిందువులైన; 

స్మరకీర్తివీజనికరాః = మన్మథుని కీర్తి బీజసమూహరూపములైన; 

త్వన్మందహాసాంకురాః కనీ చిజునవ్వు మొలకలు; 

నః = మా; 

చేతః = మనస్సును; 

శీతలయన్లు = చల్లబబచుగాక. 

తాత్సర్యము: - 


ఓ కామాక్షీ దేవీ! శివానన్టజీవనౌషధములు నమస్మరించు వారి కంటికి వెన్నెలలు. 
నంసారవద్మాకరతుషారవర్నములైన, మన్మథుని కీర్తికి కారణములైన నీ 
మన్దహాసాంకురములు మా మనస్సుల చల్లంబజచుగాక. 
వివరణము :- 

1) ఆనన్దజీవాతు, చంద్రతపోక్రమ, తుషారోత్మర, స్మరకీర్తిబీజనికర రూపణము 
మందహాసమునందుండుటచే రూపకాలంకారము కలదు. 

2) కీర్తి తెల్లనిది కావున దాని బీజములు కూడ తెల్లనివిగా నిట వర్ణింపబడినవి. 

3) ఖలీకార శబ్దము కళ్ళము చేయుటను, తుషారోత్మరాః అను శబ్దము నీరు 
చల్లుటను, బీజనికరా అను శబ్దము విత్తుటను, అంకురా అను శబ్దము మొలకెత్తుటను 
సూచించుటచే కృషకవ్యవహారమిట స్పురించుటచే సమాసోక్ష్యలంకారము. చేతః 
శీతలీకరణమున కంకురములు నమర్భములు కావలెనన్న నవి అమ్మవారి 
మందహాసములుగా పరిణమించుట ఆవశ్యము కావున నిట పరిణామాలంకారమున్నది. 

ధా హాల 

అవ:- పై శ్లోకమున అమ్మవారి మనహాసాంకురములు తమ చిత్తశీతలీ కరణమునకై 
ప్రార్థింపంబడినవి. ఈ క్రింది శ్లోకమున మందస్మిత రోచిరంకురములు త్రిభువనక్షేమ 
కరణమునకై చింతింపంబడుచున్నవి. 
శ్లో కర్మాఘాఖ్యతమ కకచాకచికరాన్మామాకి! సంచిన్తయే 

త్వన్మన్దస్మితరోచిషాం త్రిభువనక్షేమజ్యరానజ్య్మునాన్‌। 
యే వరం శిశిరశ్రియో వికసితం చన్హాతపామ్భోరుహ- 
ద్వేషో షణ చాతురీమివ తిరస్మర్తుం పరిష్కుర్వతే॥ 32 
ప్రతిపదార్థము: - 
కామాక్షి = ఓ కామాక్షీ దేవీ! 


34 


సారోల్లానినీ వ్యాఖ్యా 49 


యే =సీప్రి (ఏ మందస్మిత రోచిరంకురములు); 
శిశిరభ్రియః = శిశిరలక్ష్మికలబై; 

వికసితమ్‌ = వికసించిన; 

వక్రమ్‌ = ముఖమును; 
చన్దాతపామ్భోరుహద్వేషోద్దోషణ = వెన్నెలయందు కమలమందును 
చాతురీమ్‌ ద్వేషమును ప్రకటించు చాతుర్యమును; 
తిరస్మర్తుం ఇవ = తిరస్మరించుటకో యన్నట్లు; 

పరిష్ముర్వతే = అలంకరించునో; 

తాన్‌ =ఆ; 

కర్మాఘాఖ్యతమఃకచాకచికరాన్‌ = కర్మసమూహమనెడి చీకటితో పోరాడు; 
త్రిభువనక్షేమంకరాన్‌ = మూడు లోకములకు క్షేమమును కలిగించు; 
త్వన్మన్షస్మితరోచిషామ్‌ =నీ చిటునవ్వు కాంతులయొక్క 
అంకురాన్‌ = మొలకలను; 

సంచిన్తయే = బాగుగా ధ్యానించెదను. 

తాత్పర్యము: - 


ఓ కామాక్షీ దేవీ! కర్మనమూవామనెడి చీకటితో పోరాడునవి నీ 
మందహాసరోచిరంకురములు. అవి చల్లదనపు కాంతి గలవి. వెన్నెలయందు కమల 
మందును ద్వేషమును బ్రకటించు చాతురి తిరస్మరించుటకు వికసిత వక్రమలంకరించు 
చున్నట్లున్నవి. అట్టి త్రిభువనక్షేమకరములైన నీ మన్దస్మిత రోచిరంకురముల చింతించెదను. 


వివరణము :- 


1) తమశ్శ్ళబ్దమునకు చీకటియను నర్ధముతో బాటు అజ్ఞానము నను అర్థము 
కలదు. చీకటి యున్నంత వరకు ఎదుటనున్న వస్తువు కూడ కన్పించదు. అజ్ఞానమున్నంత 
కాలము నిత్యాపరోక్షమైన ఆత్మస్వరూపము శుద్ధరూపమున సాక్షాత్మరింపదు. అజ్ఞానము 
వలన అహంకారము మమకారమును జనించును. మమకారము రాగమునకు హేతువు. 
దుఃఖహేతువులైన వదార్థములందు వ్యక్తులందును మమకారముండదు. కావున 
రాగమునకు ప్రతిద్వంద్వియైన ద్వేష మేర్చడును. రాగద్వేషములే కర్మకు (ప్రేరేపకములు. 
రాగద్వేషములు లేనివారికి కర్మలందు ప్రవృత్తి నివృత్తులుండవు. అజ్ఞానము దానివలన 
జనించిన అహంకారమమకారములు కలవారే లౌకికవైదికకర్మలందు (బ్రవృత్తులగు 
చుందురు. పరంపరగా కర్మకు అజ్ఞానమే హేతువైనందున ఈ శ్లోకమున తమస్సు 
కర్మౌఘాఖ్యమని చెప్పంబడినది. మన్దస్మితరోచిరంకురములు కర్మౌఘాఖ్య తమస్సుతో 
కచాకచి నొనరించునని కర్మాఘాఖ్యతమఃకచాకచికరాన్‌ అను సమాసముచే చెప్పంబడినది. 
పోరాడు వారొకరి జుట్టును మరొకరు పీకుచుందురు. ఇట్టి పోరాటము కచాకచి యని 


54 మన్గస్మిత శతకమ్‌ 
(n) 


లొక్కొక్కదానినే పేర్కొనుట కాననగును. ఉదాహరణము వైదికమీమాంసా శాస్త్రమును 
తంత్రమనుట కలదు. వేదవిరుద్ధములైన జైనబౌద్ధతంత్రములు ఆగమములు కలవు. 
ప్రత్యాక్షానుమానాగమాః (ప్రమాణాని (పా.యో.7) అనుచోట ఆగమ శబ్దము 
వేదసాహిత్యమును తెలుపును. వైదికసాహిత్యమంతయు ఆగమశబ్ద (ప్రాతిపాద్యము. 
నిగమకల్పతరోర్గలితం ఫలమ్‌ అను శ్రీ మద్భాగవతశ్లోకమున నిగమ శబ్దము వేదమునకు 
పర్యాయముగా నున్నది. ప్రస్తుతాంశము మారాగమ శబ్దము మన్మథతంత్రము మన్మథవిద్య 
అని పిలువబడు పంచదశీమంత్రమును బోధించును. ఈ రెండును అమ్మవారి 
అను[గ్రహమన్ద స్మితములేక సిద్దింవదు. మారాగమవ్యాఖ్యాశిక్షణము అమ్మవారి 
మన్దస్మితముయొక్క కృత్యములు. ఈ యర్థమును మారాగమవ్యాఖ్యాశిక్షణదీక్షితేన అను 
సమాసము బోధించును. దీక్షిత శబ్బమా మన్దహాసమున మారాగమవ్యాఖ్యాశిక్షణము. 
అమ్మవారి మన్దస్మితము యొక్క ముఖ్యకృత్యములని తెలుపును. అమ్మవారి మన్దస్మితము 
కలుషస్పోటక్రియాచుంచువు. పాపములు జీవుని బంధించు శృంఖలములు. వానిని 
పగులగొట్టుటలో అమ్మవారి మన్దస్మితము సమర్థము అని తెలుపును. స్ఫోటక్రియా శబ్దముచే 
పాపముల శృంఖలత్వరూపణము వ్యంగ్య మగును. సమస్తజీవులందు లక్ష్మి యుండును. 
కాని అది ముదిమిచే క్షీణించుచుండును. అమ్మవారి మన్దస్మితమునకు ముదిమిలేదు 
కావున అది అక్షీణము. విద్వాంసులకు అనగా జ్ఞానులకు అజరామరత్వము కలిగించుటచే 
వారిలో అక్షీణలక్ష్మి నమ్మవారి మన్దస్మితము పోషించును. అన్నిటికన్న ముఖ్యముగా 
అమ్మవారి మన్దస్మిత కారుణ్యామృతవీచికావిహరణ ప్రాచుర్యధుర్యము కారుణ్యమే లేనిచో 
ఆ మన్దహాసముతో మనకేమి యుపయోగము. అది కారుణ్యమాత్రము కలది కాదు. 
కారుణ్యామృత వీచికలలో విహరించు వారిలో నగ్రగణ్యము. ఈ విశేషణము అమ్మవారి 
మన్దస్మితముతో ఇతర కారుణికులెవరును సాటిరారని తెలుపును. స్నపయస్వ అను శబ్దము 
కవియొక్క బహుజన్మలనుంది అనుభవించుచున్న తాపము నివారింపంబడవలెను అను 
తీవ్రవాంఛను తెలుపును. ఈ శ్లోకమున విశేషణములన్నియు సాభిప్రాయములగుటచే 
నిట పరికరాలంకారము కలదు. 
ధా హాల 

అవ:- పై శ్లోకమున మనస్మితవిశేషణములలో కుహనా వీచికా శబ్దములు ప్రయోగింపం 
బడినది. అవియే ఈ శ్లోకమున మన్దస్మితసామ్యలేశముగల స్వర్వాహినీ, మల్లీమతల్లీ 
సంబద్ధములుగా ప్రయోగింపంబడుచున్నవి. 


శ్లో త్వన్మన్దస్మితకన్గలస్య నియతం కామాక్షి! శజ్మామహే 
బిమ్బః కశ్చన నూతనః ప్రచలితో నైశాకరళ్ళీకరః। 
కిల్చు క్షీరపయోనిధిః ప్రతినిధిః స్వర్వాహినీవీచికా - 
బిబ్బోకోత_పి విడమ్బ ఏవ కుహనా మల్లీమతల్లీరుచః॥ 35 


35 


సారోల్లాసినీ వ్యాఖ్యా 51 


అవ:- పై శ్లోకమున అమ్మవారి మన్దస్మితమునందలి లౌకికాలౌకిక క్షేమంకరత్వము 
ప్రస్తావింపంబడినది. ఈ శ్లోకమున కూలంకషమంగళమునకై అనగా సంపూర్ణక్షేమమునకై 
ఆ మన్దస్మితము ప్రార్థింపంబడుచున్నది. 
శ్లో॥ కుర్యుర్నః కులశైలరాజతనయే! కూలబ్మషం మజ్జళం 
కున్దస్పర్థనచుజ్బవస్తవ శివే! మన్దస్మితప్రక్రమాః। 
యే కామాక్షి! సమస్తసాక్షినయనం సనోషయన్యాన్తరం 


కర్పూరప్రకరా ఇవ ప్రసృమరాః పుంసామసాధారణాః॥ 833 

ప్రతిపదార్థము: - 

కులశైలరాజతనయే = ఓ హిమవత్సర్వత రాజకుమారియైన; 

శివే = మంగళస్వరూపురాలవైన; 

కామాక్షి = ఓ కామాక్షీదేవీ! 

యే = ఏవి (మనస్మిత ప్రక్రమములు); 

ప్రసృమరాః = ప్రసరించు; 

కర్పూరప్రకరా ఇవ = కప్పురపుపలుకులవలై; 

ఆన్తరమ్‌ = లోపలనున్న 

సమస్తసాక్షినయనమ్‌ = సమస్తములకు సాక్షులైన సూర్యచం ద్రాగ్నులు 
కన్నులుగాగల శివుని; 

సనోషయన్లి = సంతోషింపజేయున్యో; 

తే = ఆ; 

కుందస్పర్థనచుంచవః = మొల్లమొగ్గలతో స్పర్థించుటలో సమర్థములైన; 

మన్టస్మితప్రక్రమాః = మన్దస్మితారమృములు; 

నః = మాకు; 

కూలంకషమ్‌ = ఎనలేని; 

మంగలమ్‌ = శుభమును; 

కుర్యుః = చేయునుగాక. 

తాత్పర్యము: - 


ని చిజునవ్వులు వ్యాపించు కప్పురపు పలుకులవలె లోనున్న శివుని సంతోషింపం 
జేయును. మొల్లమొగ్గలతో పోటీపడును. అట్టి నీ మందస్మితా రంభములు మాకెనలేని 
మంగలముల ప్రసాదించుగాక! 


వివరణము :- 
1) నయనము దృక్కు రూపము దృశ్యము, రూపమును మాత్రమే గాక 


52 మన్దస్మితశతకమ్‌ 
ప 


అన్నింటిని తెలిసికొనువాడు సమస్తసాక్షి ఉపలక్షణముగా దృశ్యశబ్దము తెలియం 
బడునన్నింటికి వాచకము, తెలిసికొను ఆత్మకు దృకృబ్దము వాచకము. అందుచే ఆత్మ 
సమస్తసాక్షి యనంబడును. ఈ యాత్మలో నుండువాడు కాన ఆంతరుడు లోపలినేత్రము 
అనగా శమదమాది సంస్కృతమైన మనస్సు సర్వస్వరూపుడైన బ్రహ్మమును తెలిసికొనుటలో 
సహకరించునది. కావున అది ఆన్తరదనయనమని చెప్పంబడును. మనస్సులో ప్రతిబింబించి 
చూచునది ఆత్మయే కావున వాస్తవమున నాత్మయే నయనమని చెప్పందగినది. 
అమ్మవారిలోన శివుడు ఆత్మరూపుడుగానే యున్నాడు. మనందథిలోని యాత్మకూడ శివుడే 
సాక్షినయనుడు. సూర్య చంద్రాగ్నులు సమస్తసాక్షులు గావున అవి కన్నులుగా గల శివుడు 
సమస్త సాక్షి నయనుడు. ఆయన ఆంతరుడే. శమదమాదిసంస్కృతమైనమనస్సుకూడ 
ఆంతరమే. శివునిలోని మనస్సునుకూడ కర్పూరపుపలుకులవలె అమ్మవారి 
మన్దస్మితప్రకరముల సంతోషింపజేయునవనుటచే నిట నుపమాలంకారము గలదు. 

2) కంటికి దోషము, బాధ, వేడి కలిగినపుడు తచ్చాంతికై కర్పూరము పూసికొనుట 
సర్వులెరిగినదే. కర్పూరము పూసినప్పుడు కన్ను సంతోషించినట్లు శివుడమ్మవారి 
మన్దస్మితముచే సంతోషించును. శివుని దేహము విషాగ్ని దన్గహ్యమానము కర్పూర 
శకలములవలె అమ్మవారి మన్షస్మితము లా దేహమున వ్యాపించి లోనికి చొచ్చుకొనిపోయి 
ఆయన మనస్సును సంతోషపెట్టును. అనుగ్రహపాత్రులైన భక్తులందరలోనున్న ఆత్మరూప 
శివుని కవి సంతోషమును కలిగించును. 

3) అనుగ్రహపాత్రులుగాని పురుషుల కా మనస్మిత ప్రక్రమములు సాధారణములు 
గావు అనగా భోగ్యములు గావు. అని పుంసామసాధారణాః అను పదములు తెలుపును. 
అమ్మవారి ప్రాతివ్రత్యమును గూడ స్ఫురింపంజేయును. కున్దస్పర్థనచుంచవః అను 
సమాసము గూడ కుందములతోడి బెపమ్యమును మన్టస్మితప్రకరములందు స్ఫురింపం 
జేయుచున్నది. 

7 దా 
అవ:- పై శ్లోకమున తాపశాంతిహేతుకర్పూరప్రకరములతోడి యౌపమ్యము 
చిజునవ్వునందు చెప్పంబడినది. ఈ శ్లోకమున తాపశాంతి హేతు మన్దస్మితమున స్నాన 
మర్థింపంబడుచున్నది. 


ఖీ కమేణ స్నపయస్వ కర్మకుహనాచోరేణ మారాగమ- 
వ్యాఖ్యాశిక్షణదీక్షితేన విదుషామక్షీణలక్ష్మీపుషా। 
కామాక్షి! స్మితకన్దలేన కలుషస్ఫోటక్రియాచుఇ్బునా 
కారుణ్యామృతవీచికావిహరణప్రాచుర్యధుర్యేణ మామ్‌॥ 34 
ప్రతిపదార్థము: - 
కామాక్షి = ఓ కామాక్షీ దేవీ! 


36 


సారోల్లాసినీ వ్యాఖ్యా 53 


క్రమేణ = కమ్మనైన; 

కర్మకుహనాచోరేణ = కర్మయనెడి కాపట్యమును దొంగిలించు; 

మారాగమవ్యాఖ్యాశిక్షణదీక్షితేన = మన్మథతంత్రముయొక్క వ్యాఖయందు 
శిక్షణ మందును దీక్షితమైన; 

విదుషామ్‌ = జ్ఞానియెన; 

అక్షీణలక్ష్మీపుషా = గొప్ప శుభమును పోషించు; 

కలుషస్ఫోటక్రియాచుంచునా = పాపముల పగులగొట్టు క్రియయందు 
సమర్థమైన; 

కారుణ్యామృతవీచికావిహరణ = కరుణామృత తరంగములలోనధికముగా 

ప్రాచుర్యధుర్యేణ విహరించుటలో ముందంజవేయు; 

స్మితకన్దలేన = చిటునవ్వు మొలకచేత; 

మామ్‌ = నన్ను 

స్నపయస్వ = స్నానమాడింపుము. 

తాత్సర్యము: - 


ఓ కామాక్షీ దేవీ! కమ్మనైనది కర్మకాపట్యమును దొంగిలించునట్టి నీ చిజునవ్వు 
మారాగమమును వ్యాఖ్యానించుటయందు, ఇతరులకు నేర్చుటయందును సమర్థమైనది. 
అది పాపములంబగులగొట్టుటలో నేర్పరి. కరుణామృతతరంగములలో విహరించుటలో 
ముందంజవేయునది. అట్టి స్‌ చిజునవ్వుతో నన్ను దడుపుము. 


వివరణము :- 

కాపట్యము అనగా ఇతరులను మోసగించుట. ఇది స్వపరభేద జ్ఞానరూపమైన 
అజ్ఞానముచేత సంభవించునది. అట్టి కర్శకాపట్యము నమ్మవారి నవ్వు దొంగిలించివేయును. 
చిజునవ్వను దొంగగా రూపించుటచేత నీ సమాసమున రూపకాలంకారమున్నది. “ఆగతం 
శివ వక్రాత్తు గతం తు గిరిజాముఖే” శివుని ముఖమునుండి అమ్మవారి ముఖములోనికి 
అనగా చెవిలోనికి, చెవిద్వారా మనస్సులోనికి పోవునట్టి వాజయమున కాగమమని 
పేరు. భారతీయసాహిత్యమున ఆగమవాజ్మయము పుష్కలముగా నున్నది. నిగమాగ 
మతన్తములు భిన్నశబ్దప్రతిపాద్యములైనను వీనికి స్పష్టమైన భేదము - (ఇది నిగమములే 
గాని ఆగమములు కావు. ఆగమములే కాని నిగమములు కావు. అట్లే ఆగమములే కాని 
తంత్రములు కావు. తంత్రములే కాని ఆగమములు కావు. ఇత్యాది రీత్యా చెప్పందగిన 
భేదము) కానరాదు. కొందజు వేదములను ఆగమములనుచుండగా నిగమశబ్దముచే 
కొందటు వేదములంబేర్కొందురు. కొందటు నిగమాగమములు పౌరుషేయము లందురు. 
కొందటు వేదములు గూడ పారుషేయములు (పరమేశ్వర ప్రోక్రములు) అని యందురు. 
కొందటు వేదార్థవివరణములను తంత్రము లందురు. కొందరు వేదవిరుద్దాధ్యాత్మిక 
గ్రంథములను తంత్రములందురు. కలగాపులగముగా నిగమాగమతంత్ర శబ్దము 


58 మన్దస్మితశతకమ్‌ 

ప్రకటయన్‌ = ప్రకటించుచు; 

ఆననవీజాని = ఆనన్టపు విత్తనములను ; 
నాసీరే = (యుద్ధ) భూమియందు; 
సుధాశీతలః = అమృతముతో(వలె) చల్లనైన; 
తే = నీయొక్క 

మన్గహాస ఏవ = చిజునవ్వే; 

తనుతే = వెదజల్లుచున్నది. 
తాత్సర్యము: - 


ఓ కామాక్షీ దేవీ! ఆపన్నులైన దేవతలు నీకు నమస్కరించి నిలువంబడగా వారి 
యాపదల శమింపంజేయు కారుణ్యధారల జల్లుచు అనుగ్రహమును బ్రకటించిన నీ 
మన్దహాస మానన్దబీజములను వారు నిలచియున్న భూమి యందే వెదంజల్లుచున్నది. 


వివరణము :- 

క అనగా సుఖము, అక అనగా దుఃఖము. అకము లేనిది నాకము అనగా 
స్వర్గము. ఆ స్వర్గము ఆలయముగా గలవారు నాకాలయులు. వారికిని విపత్తు వచ్చినది. 
వారమ్మవారి మోల నమస్కరించి నిలచియున్నారు. అమ్మవారి మన్గహానము 
కారుణ్యధారలను వెదజల్లుచు అనుగ్రహమును బ్రకటించును. ఆనన్దబీజములు వారి 
మనోభూములలో వెదజల్లుచున్నది. నీరు చిలికి బీజముల జల్లుట కర్షకుల కృత్యము. 
అమ్మవారి మన్దహాసమునందు కర్షకవ్యవహారోపముచే సమాసోక్యలంకార మేర్ప్చడుచున్నది. 
ఆగచ్చన్తమనుగ్రహమ్‌, ప్రకటయన్‌ అను శబ్దములు రాబోవు కాలమున గ్రహానుకూల్య 
ముండునని కావున సస్యములు ఫలించునని ముందుగా కర్షకులకు ధైర్యమును కలిగించుట 
సూచించుచున్నవి. 

mm 
అవ:- అమ్మవారి అనుగ్రహమన్దహాసావశ్యకత దేవతలకు కలుగుట పై శ్లోకమున వర్ణింపం 
బడినది. ఈ శ్లోకమున శివునకు దాని యావశ్యకత యేర్చడగా దానికై ఆయన చేయు 
ప్రయత్నము వర్ణింపంబడుచున్నది. 
శ్లో కామాక్షి! ప్రథమానవిభ్రమవిధిః కన్దర్పదర్పప్రసూ- 
ర్ముగ్గస్తే మృదుహాస ఏవ గిరిజే! ముష్టాతు మే కిల్చిషమ్‌। 
యం ద్రష్టుం విహితే కర(గహ ఉమే! శమ్బుసస్తపామీలితం 


స్మేరం కారయతి స్మ తాణ్జవవినోదాహిణ్ణినా తణ్జునా॥ 38 
ప్రతిపదార్థము: - 
గిరిజే = పర్వతపుత్రికవైన 
కామాక్షి = ఓ కామాక్షీ దేవీ! 


37 


సారోల్లాసినీ వ్యాఖ్యా 55 


ప్రతిపదార్థము: - 

కామాక్షి = ఓ కామాక్షీ దేవీ! 
త్వన్మన్దస్మితకన్గలస్య = నీ చిబునవ్వు మొలకకు; 
నైశాకరః = చంద్రునికి సంబంధించిన; 
బిమృః = బిమృము; 

నూతనః = క్రొత్తదైన; 

కశ్చన = ఒకానొక; 

శీకరః = బిందువు; 

ప్రచలితః = ఏర్పడినది; 

ఇతి = అని; 

నియతమ్‌ = నిశ్చయముగా; 
శంకామహే = తలచుచున్నాము; 

కించ = మరియు; 

క్రీరపయోనిధిః = పాలసముద్రము; 
ప్రతినిధిః = ప్రతినిధి; 
స్వర్వాహినీవీచికాబిబ్బోకః = స్వరోకనదీతరంగవిలాసము; 
విడంబః+ఏవ = అనుకరణమే; 
మల్లీమతల్లీరుచః = శ్రేష్టమైన మల్లె తీగకాంతులు; 
అపి = కూద; 

కుహనాః = మిథ్యలే. 

తాత్పర్యము: - 


ఓ కామాక్షీ దేవీ! చంద్రబింబము నీ చిజునవ్వున నేర్పడిన యొకానొక 


క్రొత్తబిందువే యని నిశ్చయముగా నూహించుచున్నాము. మరియు పాల సముద్రము 
ప్రతినిధిగా మాత్రమే యున్నది. స్వర్లోకమునందలి మన్నాకినీ విలాసము కూడ 
అనుకరణముగానే యున్నది. శ్రేష్టమైన మల్లెతీగయొక్క కాంతులు కూడ మిథ్యలు అనియే 
చెప్పవచ్చును. 
వివరణము :- 

చంద్రబిమృము అమ్మవారి మన్దస్మితమున కొత్తగా నేర్చడిన యొక బిందువని, 
పాలసముద్రము ప్రతినిధియని, ఆకాశగంగా విలాసము విడంబమని, మల్లెతీగల కాంతులు 
మిథ్యలని, యుత్రేక్షించుటచే న్స్‌ శ్లోకమున మాలో త్రేక్షా లంకారము శంకామహే అను 
క్రియచే వాచ్యమై యున్నది. ప్రతినిధియనగా ఒక వస్తువు దొజకనప్పుడు ప్రతినిధి 
మూలవస్తువునకు దాదాపు సమానము. ఆ కారణమున ప్రతినిధి మూలవస్తువునకు 


56 మన్గస్మితశతకమ్‌ 
(n) 


ప్రతినిధి కాగా దానియందు జన్మించిన పూర్ణచంద్రబింబము దానిలోని యొక కొత్త బిందువే 
యగుటలో వింత యేమున్నది? పాలసముద్రమే ప్రతినిధియెనప్పుడు అందులో చేరి 
నామరూపములు గోల్పోవు ఆకాశగంగావిలాసము విడంబనము కాక మరేమి? ఇక 
భూమి యందు మొలచి కొన్నాళ్ళ కాంతిని ప్రసరించు మల్లెతీగ భూమిలోని తీగలలో 
శ్రేష్టమైనదే అయినను మన్దస్మితము ముందది మిథ్యాప్రాయమే గదా? 
డా దా 

అవ:- పై శ్లోకమున అమ్మవారి మన్షస్మితమునకు పాలసముద్రము ప్రతినిధియని 
చెప్పబడినది. ఈ శ్లోకమున ఆ పాలసముద్రమున జనించిన తత్సారభూతమైన 
అమృతరసముగా అమ్మవారి మందస్మితము చెప్పబడుచున్నది. 
శ్లో దుష్మ్మూర్మనిసర్గకర్మశమహఃసమ్పర్మతప్తం మిల- 

త్పజ్కం శజ్మరవల్లభే! మమ మనః కాజ్వీపురాలజియే। 

అమ్మ! త్వన్మృదులస్మితామృతర సే మజా విధూయ వ్యథా- 


మానన్లోదయసౌధశృజ్గ్లపదవీమారోఢుమాకాంక్ర్షతి॥। 36 

ప్రతిపదార్థము: - 

కాంచీపురాలంక్రియే = కాంచీపురమునకలంకారమైనదానా! 

శంకరవల్లభే = శివున కిల్లాలవైన దానా! 

అంబ = అమ్మా! 

దుష్మర్మార్మనిసర్గకర్మ్యశమహఃసంపర్మ = దుష్మర్మయనెది సూర్యునియొక్క 

తప్తమ్‌ సహజముగా వాడియైన గొప్పస్పర్శచే 
తపించిపోయివున్న; 

మమ = నాయొక్క 

మనః మనస్సు; 

త్వన్మ ్రదులస్మితామృతరసే నీ కోమలమైన చిజునవ్వు అను 
అమృతరసము నందు; 

మంక్తా మునిగి; 

వ్యథామ్‌ బాధను; 

విధూయ వీడి; 

ఆనన్లోదయసౌధ శృంగపదవీమ్‌ ఆనన్లోదయ మనెడి మేడ పైభాగము 
నందున్న చోటునకు; 

ఆరోఢుమ్‌ ఎక్క 

ఆకాంక్షతి కోరుచున్నది. 


38 


సారోల్లాసినీ వ్యాఖ్యా 57 


తాత్పర్యము: - 

దుష్మర్మసూర్యకర్మశన్పర్శచే తపించియున్న నా మనస్ఫ్సోయమ్మా! నీ 
మృదుస్మితామృతరసమున మునిగి బాధను వీడి ఆనన్దము నొన్దగోరుచున్నది. 
వివరణము :- 

తాపహేతువగుటచే దుష్మర్మము సూర్యునితో రూపింపబడినది. కవి మనస్సు 
ఆ దుష్మర్శ్మసూర్యస్పర్శచే తప్తమైనది. మనస్సు కమలముతో పోల్చబడుచుండును. అట్టి 
మృదువైన మనఃకమలము బాలసూర్యస్పర్శ సహించగలదు కాని ప్రచండదుష్మర్మ 
మధ్యాహ్నార్మస్పర్శము నెట్లు సహింపగలదు. అర్మతప్తులు స్నానమాడి చల్లగా నుండు 
ఎత్తైన స్థలములలో విహరింపగోరుట మనమెరుగుదుము. అట్లే కవి మనస్సుగూడ అమ్మవారి 
న్మితామృతరసమున మునిగి యా పిమ్మట ఆనన్లమనెడి ఎత్తెనమేడ పైభాగము 
నెక్కగోరుచున్నది అని తప్తస్వభావము వర్ణింపబడుటచే స్వభావోక్య లంకారమున్నది. 
అది దుష్మర్మార్మ మృదులస్మితామృతరస, ఆనన్లోదయసౌధశ్ళంగపదవీ అను రూపకములతో 
కూడియున్నది. 

డా దా 

అవ: - పై శ్లోకమున ఆననము సౌధముగా రూపింపంబడినది. ఈ శ్లోకమున ఆనన్షమున 
బీజారోపము చేయబడుచున్నది. 


శ్లో; నమాణాం నగరాజశేఖరసుతే నాకాలయానాం పురః 
కామాక్షి! త్వరయా విషత్పశమనే కారుణ్యధారాః కిరన్‌! 
ఆగచ్చన్తమనుగ్రహం ప్రకటయన్నానన్దబీజాని తే 


నాసీరే మృదుహాస ఏవ తనుతే నాథే! సుధాశీతలః॥ 837 
ప్రతిపదార్థము: - 
నగరాజశేఖరసుతే! = పర్వతసార్వభౌమపుత్రీ! 
నాథే = యజమానురాలా! 
కామాక్షి = ఓ కామాక్షీ దేవీ! 
పురః = ఎదుట; 
నమ్రాణామ్‌ = వంగియున్న 
నాకాలయానామ్‌ = దేవతలయొక్క 
విపత్రశమనే = ఆపదల శమింపంజేయుటలో; 
కారుణ్యధారాః = దయారసధారలను; 
కిరన్‌ = చిమ్ముచు; 
ఆగచ్చన్తమ్‌ = వచ్చుచున్న; 
అనుగ్రహమ్‌ = దయను; 


62 


మన్దస్మితశతకమ్‌ 
ణ 


శ్లో జ్యోత్సాకాన్తిభిరేవ నిర్మలతరం నైశాకరం మణ్బ్జలం 
హంసైరేవ శరద్విలాససమయవ్యాకోచమమోరుహమ్‌। 
స్వచ్చైరేవ వికస్వరైరుడుగణైః కామాక్షి! బిమ్బం దివః 


పుణ్రారేవ మృదుస్మితైస్తవ ముఖం పుష్టాతి శోభాభరమ్‌॥। 40 

ప్రతిపదార్థము: - 

కామాక్షి = ఓ కామాక్షీ దేవీ! 

నైశాకరమ్‌ = చంద్రునికి సంబంధించిన; 

మండలమ్‌ = మండలము; 

జ్యోత్సాకాంతిభిః ఏవ = వెన్నెల వెలుగుల చేతనే; 

నిర్మలతరమ్‌ = మిక్కిలి నిర్మలము; 

శరద్విలాససమయవ్యాకోచమ్‌ = శరద్రుతువు విలసిల్లు సమయమున 
వ్యాపించు; 

అంభోరుహమ్‌ = కమలము; 

హంసైరేవ = హంసలచేతనే; 

నిర్మలతరమ్‌ = మిక్కిలి నిర్మలము; 

దివః = ఆకాశముయొక్క 

బిమృమ్‌ = బింబము; 

స్వచ్చైః = స్వచ్చములైన; 

వికస్వరైః = వికసించిన; 

ఉడుగణః ఏవ = చుక్కల గుంపులతోడనే; 

నిర్మలతరమ్‌ = మిక్కిలి నిర్మలము; 

పుణ్యెః = పవిత్రములైన; 

మృదుస్మితైః ఏవ = చిబునవ్వులచేతనే; 

తవ = నీయొక్క; 

ముఖమ్‌ = ముఖము; 

శోభాభరమ్‌ = శోభాధిక్యమును; 

పుష్టాతి = పోషించుచున్నది. 

తాత్సర్యము: - 


అమ్మా కామాక్షీ! వెన్నెల వెలుగులచేతనే చంద్రమండలము; శరద్రుతువుననే, 
హంసలచేతనే కమలము, ఆకాశబింబము స్వచ్చముగా మెజయు చుక్కలచేతనే; మరింత 
శోభావంతములై కన్పడుచున్నది. నీ ముఖము కూడా పవిత్రములైన చిజునవ్వుల చేతనే 


నధికముగా శోభిల్లుచున్నది. 


39 


సారోల్లాసినీ వ్యాఖ్యా 59 


ఉమే = ఓ ఉమా! 

కరగ్రహే = వివాహము; 

విహితే = చేయబడగా; 

త్రపామీలితమ్‌ = సిగ్గుతో మూయబడిన; 

యమ్‌ = దేనిని (చిబునవ్వును); 

ద్రష్టుమ్‌ = చూచుటకు; 

శమ్ముః = శివుడు; 
తాండవవినోదాహిండినా = తాండవ నినోదమునకై తిరుగు; 
తండునా = తండువుచేత; 

స్మేరమ్‌ = వికసించిన దానినిగా; 
కారయతి స్మ = చేసేనో; 

(సః ఆ) ప్రథమానవిభ్రమవిధిః = విభ్రమవిధిని ప్రకటించుచున్న 
కన్టర్పదర్పప్రసూః = మన్మథునికి గర్వమును కలిగించు; 
ముగ్గః = అమాయకమైన; 

తే = నీయొక్క; 

మృదుహాస ఏవ = మందస్మితమే; 

మే = నాయొక్క 

కిల్చిషమ్‌ = పాపమును; 

ముష్టాతు = హరించుగాక. 

తాత్పర్యము: - 


అమ్మా ఉమా! నీ చిజునవ్వు విభ్రమములను ప్రకటించును, మన్మథునకు దర్పము 
పుట్టించును. అది అమాయకముగా కనిపించును, నీ వివాహమైన పిదప శివుడు తండువుతో 
వికృతముగా తాండవ మొనరింపంజేసి సిగ్గుతో ముడుచుకొన్న నీ పెదవులు విప్పుకొని 
నవ్వునట్లొనరించెను. నీ నవ్వును చూచుటకై శివుడు అట్లు ప్రయత్నించెను. అట్టి నీ 
చిజునవ్వు నా పాపమును పోగొట్టుగాక! 


వివరణము :- 

శివుడు తాండవప్రియుడు. తాండవ మనునదొక నాట్య ప్రభేదము. శివుని 
అనుచరుడగు తండువనువాడు దీనిని సృష్టించెను. కావున దీనిని తాండవ మందురు. 
నృత్తము నృత్యము నని నాట్యము రెండు విధములుగా నుండును. అందును నృత్తము 
లాస్యము తాండవము నని ద్వివిధము. నృత్తమున ప్రతికదలికకు అర్థముండదు. కాని ఆ 
మొత్తము నృత్తమొక మానసికభావమును ప్రకటించును. ప్రతి కదలికలోను అర్థముండునది 
నృత్యము. నృత్తనృత్యములు రెండును రసపర్యవసాయులే, నృత్తభేదమైన లాస్యమెక్కువగా 
నాడువారు ముఖ్యముగా అమ్మవారు ఒనర్చునట్టిది. నృత్తభేదమైన తాందవమును ఎక్కువగా 


60 మన్దస్మితశతకమ్‌ 
ణ 


పురుషులు శివభక్తులు ముఖ్యముగా శివుడొనర్చునట్టిది. ప్రస్తుతము అమ్మవారిని 
నవ్వించుటకై తండువును ప్రేరేపించెను. వాడమ్మవారికి నవ్వును పుట్టించు నాట్యము 
నొనర్చెను. అమ్మవారి చిజునవ్వునకై శివుడు ప్రయత్నించెననగా కందర్చునికి దర్పము 
పుట్టినట్లే కదా. ఆ నవ్వున విలాసములు ప్రకటింపంబడునని శివుడెరుగును. అందుకే ఆ 
నవ్వునకై ప్రయత్నించెను. క్రొత్త పెండ్లికూతురైన పార్వతి కొంచెము పెదవుల విప్పెను. 
అమాయకమైన చిజునవ్వు శివునకు కన్పించెను. అమ్మా ఆ చిజునవ్వు నా యెదను 
దోచునట్లు చేయుము. నా హృదయములోని పాపమంతయు దొలగిపోవును. 
ప్రస్తుతమమ్మవారి మనహాసము దాని యందు అప్రస్తుతమైన శివుని ప్రయత్నమునం 
బుట్టి యుండుట వర్ణింపంబడుటచే నిట నప్రస్తుతప్రశంసాలంకారము కలదు. మన్దహాసము 
తెల్లనిది. కిల్చిషము నల్లనిది. మన్దహాసము తెల్లని వెలుగై నల్లని చీకటి వంటి నా పాపమును 
దొలగించగలదని వ్యంగ్య మగుచున్నది. వెలుగునకు చీకటిని బోగొట్టుట సహజము 
కావున ప్రయత్నమక్కర లేకుండ జరుగుననియు వ్యంగ్య మగుచున్నది. 
on దా 
అవ: - కిల్చిషహరణమునకై అమ్మవారి మన్గస్మితము పైశ్లోకమునంట్రార్థింపబడినది. ఈ 
శ్లోకమున ప్రదీపము వంటి ఆ మన్దస్మితము ముక్తి మార్గము చూపించుటకై ప్రార్థింపం 
బడుచున్నది. 
శ్లో క్షుణ్ణం కేనచిదేవ ధీరమనసా కుత్రాపి నానాజనైః 

కర్మగ్రస్థినియన్రితైరసుగమం కామాక్షి! సామాన్యతః। 

ముక్తేర్హపష్టుమశక్యమేవ మనసా మూఢస్వ మే చక్షుషో 

మార్గం దర్శయతు ప్రదీప ఇవతే మన్దస్మిత శ్రీరియమ్‌॥ 39 


ప్రతిపదార్థము: - 

కామాక్షి = ఓ కామాక్షీ దేవీ! 
కుత్రాపి = ఎక్కడనో ఒకచోట; 
కేనచిత్‌ = ఒకానొక; 
ధీరమనసా ఏవ = ధీరమనస్మునిచేతనే; 
క్షుణ్ణమ్‌ = త్రొకృబడిన; 
సామాన్యతః = సాధారణముగా; 
కర్మగ్రస్థినియనై్రితైః జ కర్మలముడులలో చిక్కువడిన; 
నానాజనైః = అనేక జనులచేత; 
అసుగమమ్‌ = సులభముగాంబోరాని; 
మూఢస్య = జ్ఞానహీనుడనైన; 

మే = నాయొక్క 


40 


సారోల్లాసినీ వ్యాఖ్యా 61 


మనసా ఏవ = మనస్సుచేతనైనను; 
ద్రష్టుమ్‌ = చూచుటకు; 
అశక్యమ్‌ = వీలుకాని; 
ముక్తేః = ముక్తియొక్క 
మార్గమ్‌ = మార్గమును; 

మే చక్షుషః = నాకంటికి; 
దర్శయతు = చూపుటకు; 
అశక్యమ్‌ = వీలుకాని; 
ముక్తేః = ముక్తియొక్క 
మార్గమ్‌ = మార్గమును; 
మే చక్షుషః = నా కంటికి; 
దర్శయతు = చూపుటకు; 
ఇయమ్‌ = ఈ; 

మనస్మిత శ్రీః = మన్దస్మితకాంతి; 
ప్రదీపః+ఇవ = దీపము వంటిది. 
తాత్సర్యము: - 


ఎక్కడో ఒక చోట ఎవడో ఒక ధీరమనస్ముడు మాత్రమె పోగలిగిన, కర్మల 
ముడులలో చిక్కువడిన వారికి సుగమము కాని, మూఢుండనైన నా మనస్సున కసలు 
వీలుకాని, ముక్తి మార్గమును చూపుటకు అమ్మా! నీ మందస్మిత ప్రకాశము నా కంటికి 
ప్రదీపమువంటిదే యగును. 


వివరణము :- 

మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే, యతతామపి సిద్ధనాం కళ్చిన్మాం 
వేత్తి తత్త్వతః (టి.3) (మోక్ష మార్గమున అడుగుపెట్టువాడు కోటికొక్కడు) అను పై 
గీతార్థము, ధీరమనసా శబ్దములోని ఏకవచనము తెలుపుచున్నది. ధీరమనస్ముడైన ఆ 
యొక్కనికే ఆ మోక్షమార్గము సుగమము. మిగిలిన కర్మగ్రంథి బంధములలో చిక్కువడిన 
యనేకులకు సుగమము కాని మోక్షమార్గము మూఢుడనైన నా మనస్సుయొక్క ఊహకును 
అందనట్టిది. అమ్మవారి మన్గస్మిత ప్రకాశము నా కంటి కా ముక్తిమార్గముంజూపు 
దీపమువలె నున్నది యని మన్టస్మిత ప్రకాశదీపములకు పోలిక చెప్పుటచే నిట 
నుపమాలంకారము కలదు. 

రా దా 

అవ:- పై శ్లోకమున మన్దస్మితమునకు ప్రదీపముతోడి పోలిక చెప్పంబడినది. ఈ 
శ్లోకమున చంద్రమండలాంభోరుహ ద్యుబింబములతో పోలిక వ్యంజింపజేయ 6 
బడుచున్నది. 


66 


మన్దస్మితశతకమ్‌ 
ణ 


శ్లో గాధాశ్లేషవిమర్దసమ్భృుమవశాదుద్దామముక్తాగుణ - 
ప్రాలమ్చే కుచకుమృయోర్విగలితే దక్షద్విషో వక్షసి। 
యా సభ్యేన పినహ్యతి ప్రచురయా భాసా తదీయాం దశాం 
సా మే ఖేలతు కామకోటి! హృదయే సాన్ధస్మితాంశుచ్చటా॥ 43 


ప్రతిపదార్థము: - 

కామకోటి! = కామకోటి పీఠాధీశ్వరీ! 

యా = ఏది (సాన్టస్మితాంశుచ్చట;); 

కుచకుంభయోః = కుండలవంటి స్తనములందలి; 

గాధాశ్లేషవిమర్దసమృమవశాత్‌ = గాఢాలింగనముయొక్క రాపిడియొక్క 
వేగముయొక్క వశము వలన; 

ఉద్దామముక్తాగుణప్రాలమ్మే = గొప్పదైన ముత్యాలహారముయొక్క యొక 
వరుస; 

దక్షద్విషః = శివునియొక్క; 

వక్షసి = ఉరమున; 

విగలితే = తెగిపడగా; 

ప్రచురయా = అధికమైన; 

భాసా = కాంతితో; 

తదీయామ్‌ = ఆ హారమునకు సంబంధించిన; 

దశామ్‌ = దశను; 

సఖ్యేన = స్నేహముతో; 

పినహ్యతి = దాచుచున్నదో; 

సా = ఆ; 

సాన్టస్మితాంశుచ్చటా = దట్టమైన చిజునవ్వు కాంతిప్రసారము; 

మే = నాయొక్క 

హృదయే = హృదయమున; 

ఖేలతు = కీడించుగాక. 

తాత్సర్యము: - 


శివుడు కామాక్షీదేవియొక్క ఆలింగనసమయమున నేర్పడిన రాపిడి తొందర 
వలన అమ్మవారి స్తనముల పైనున్న ముత్యాలహారము తెగి శివుని వక్షమున ముత్యములు 
వ్యాపించి యుండగా అమ్మవారియొక్క చిజునవ్వు ముత్యాలహారముయొక్క ఆ దశను 
చూచి తన కాంతి ప్రసారమున స్నేహముతో కప్పివైచినది. ఆ అమ్మవారి చిబునవ్వు 
కాంతి ప్రసారము నా హృదయమున క్రీడించుగాక! 


41 


సారోల్లానినీ వ్యాఖ్యా 63 


వివరణము :- 

మొదటి మూడుపాదములలో అప్రకృతములైన చంద్రమండలాంభోరుహాకాశ 
మండలముల నిర్మలత్వము అను తుల్యధర్మము చెప్పంబడినందున చివరి పాదమున 
అమ్మవారి మన్దస్మితములచేత నా ముఖమున శోభాధిక్యపోషణము చెప్పంబడుటచే 
ఉపమానధర్మములైన జ్యోత్స్నాకాంతిహంసోడుగణములకు ఉపమేయధర్మమైన 
మన్దస్మితములకు బింబప్రతివింబభావముండుటచేత తుల్యయోగితానుప్రాణిత 
దృష్టాంతాలంకార మొప్పుచున్నది. 

on దా 

అవ:- _ చనికా కాంతులచే నిర్మలతరమైన నైశాకరమండలము తోడి పోలిక 
మన్దస్మితసహితముఖమునకు బింబప్రతిబవింబభావముతో వ్యంజింపంజేయబడినది. ఈ 
శ్లోకమున స్మితమున చంద్రికతో రూపణము ద్వారమున పోలిక వ్యంజింపంజేయబడినది. 


శ్లో మానగ్రస్థివిధున్తుదేన రభసాదాస్వాద్యమానే నవ- 
(ప్రేమాడమృరపూర్ణిమాహిమకరే కామాక్షి! తే తత్మణమ్‌! 
ఆలోక్య స్మితచ[న్టికాం ముహురిమామున్మీలనం జిగ్ముషీం 


చేతశ్ళీలయతే చకోరచరితం చన్హార్ధచూదామణేః॥। 41 
ప్రతిపదార్థము: - 
కామాక్షి = ఓ కామాక్షీ దేవీ! 
మానగ్రంథివిధుంతుదేన = మానగ్రన్థియను రాహువుచేత; 
నవ(ప్రేమాడంబరపూర్ణిమాహిమకరే = నూత్న పైమయనేెడి పున్నమచన్లుడు; 
రభసాత్‌ = బలాత్మారముగా; 
ఆస్వాద్యమానే = అనుభవింపంబడుచుండగా; 
తత్‌క్షణమ్‌ = వెంటనే; 
ముహుః = మాటిమాటికి; 
ఇమామ్‌ = ఈ; 
ఉన్మీలనమ్‌ = వికాసమును; 
జగ్ముషీమ్‌ = పొందుచున్న్య 
తే = నీయొక్క; 
స్మితచగ్టికామ్‌ = చిజునవ్వు వెన్నులను; 
ఆలోక్య = చూచి; 
చన్ష్దార్భూడామణేః = శివునియొక్క 
చేతః = మనస్సు; 
చకోరచరితమ్‌ = చకోరముయొక్కచరిత్రమును; 
శీలయతే = అనుకరించుచున్నది. 


64 మన్గస్మితశతకమ్‌ 
(n) 


తాత్సర్యము: - 

కామాక్షీదేవి నూత్నప్రణయచంద్రుడు మానగ్రన్ధిరాహువుచే బలవంతముగా 
ఆస్వాదింపంబడుచుండినను స్మితచంద్రిక బయటపడుచునే యున్నది. ఆ స్మితచన్టిక 
మాటిమాటికి క్రమముగా వికాసమునే పొందుచున్నది. అట్టి ఆ స్మితచస్రికను చూచి 
శివుని మనస్సు చకోర చరితము ననుకరించుచున్నది. 


వివరణము :- 


కామాక్తిదేవికి శివునితో కాపురము చేయు తొలిరోజులవి. భర్తకు లొంగిపోవలెనని 
మనస్సులో నున్నను బెట్టుచేయుట మానమనంబడును. అది యొక గ్రంధి. శివుని 
ప్రణయరసాస్వాదమునకు కించిదాటంకము. ఆ మానగ్రంథి ప్రమయను పూర్ణచంద్రుని 
బలవంతముగా నాస్వాదించుచున్నది. అనగా మానము (ప్రేమను గ్రమ్మివైచినది. అయినను 
ఆ నవప్రేమ పూర్ణచంద్రుడు గదా రాహువుచే తన దారిలో పూర్ణిమా చనన్లునికి 
యత్మించిద్లాసము కలుగుచున్నను వెన్నెల బొత్తిగా లేకుండునా? అదియు గాక గ్రహణము 
అల్పకాలికమే గదా. మానగ్రన్గి విడిపోక యెంతకాలము నుండగలదు. అది విడిపోవుచున్న 
కొలది అమ్మవారి మన్దస్మితచగ్టిక వికసించుచునే యున్నది. దానిని చూచి శివుని చిత్తము 
చకోరమువలె నానందింపకుండ నెట్లుందగలదు? పూర్వార్ధమున మానగ్రన్షి రాహువులకు, 
నవడ్రేమపూర్ణచ।[న్టలకు రూపణముండుటచే నిట రూపకాలంకార మున్నది. 
స్మితచగ్టికలకును రూపణమున్నది. శివుని చిత్తము చకోరచరితము ననుకరించుచున్నది, 
అనుటలో చిత్తచకోరములకు బెపమ్యము స్ఫురించుచున్నది. శివుడు చన్దార్థ చూడామణి. 
సగము చన్లుడు ఆయన శిరసున అలంకారముగా నున్నాడు. శివుని చిత్తమున కా 
యర్ధచంద్రుని వెన్నెల విరహ వేదననే పెంచుచున్నది. అమ్మవారి మానగ్రన్థివిడలేదు 
గదా, అందుకే ఆ విరహము. చన్హార్థచూడామణేః అను శివవాచక పదమీ యంశమును 
సూచించును. 

Fn దా 

అవ: - పై శ్లోకమున అమ్మవారి స్మితము చంద్రికగా రూపింపబడినది. ఈ శ్లోకమున నా 
స్మితమున బిసశంక గజముఖునకు గల్లినట్లు చెప్పబడుచున్నది. 


శ్లో కామాక్షి! స్మితమజ్ఞారీం తవ భజే యస్యాస్త్విషామజ్మురా 
నాపీనస్తనపానలాలసతయా నిశ్శజ్మమజ్మేశయః। 
ఊర్ధ్వం వీక్ష్య వికర్షతి ప్రస్ఫృమరానుద్దామయా శుణ్ణయా 
సూనుస్తే బిసశజ్మయాశు కుహనాదన్తావలగ్రామణీః॥। 42 
ప్రతిపదార్థము: - 
కామాక్షి = ఓ కామాక్షీ దేవీ! 


యస్యాః 

ప్రసృమరాన్‌ 

త్విషామ్‌ 

అంకురాన్‌ 

అంకేశయః 
కుహనాదన్లావలగ్రామణీః 
తే 

సూనుః 
ఆపీనస్తనపానలాలసతయా 


విసశంకయా 
ఉద్దామయా 
శుండయా 
వికర్పతి 

(తామ్‌ 

తవ 
స్మితమంజరీమ్‌ 
భజే 


తాత్పర్యము: - 


సారోల్లానినీ వ్యాఖ్యా 65 


దేవి (స్మితమంజరియొక్క); 
వ్యాపించు; 

కాంతులయొక్క 

మొలకలను; 

ఒడిలో పడుకొనియున్న; 
కపటగజగ్రేష్టుడైన; 

నీయొక్క 

కొడుకు(శిశువు); 

బలువైన స్తనమును ద్రాగునాసక్తిచేత; 
పైకి; 
చూచి; 
నిర్భయముగా; 
శీఘ్రముగా; 
తామరతూండ్లను శంకచేత; 
అదుపులేని; 

తొండముచేత; 
లాగుచున్నాడో; 

ఆ); 

నీయొక్క 

చిజునవ్వు గుత్తిని; 
భజించెదను. 


ఓ కామాక్షీదేవీ! ఏ నీ చిబునవ్వుగుత్తియొక్క కాంతుల మొలకలు వ్యాపించుచుండ 
వానిని, నీయొడిలో పడుకొన్న కపటగజస్వరూపుడైన నీ చిన్ని కుమారుడు పాలు 
త్రాగవలెనని పైకి చూచి, తామరతూండ్లను కొని శ్రీఘ్రముగా అదుపులేని తన తొండముతో 
లాగుచున్నాడో అట్టి నీ చిబునవ్వుగుత్తిని భజించుచుండెదను. 


వివరణము :- 


1) గజముఖుడట్లు చేసియుండకపోయినను చేసినట్లు వర్ణించుటచే నీ శ్లోకమున 
అతిశయోక్య్యలంకారమున్నది. 2) పెద్దన వర్ణించిన గజముఖుని బిసశంకరీ శ్లోకము 


(ప్రేరకము కావచ్చును. 


—ా దా 
అవ:- పై శ్లోకమున స్మితకాంతులయందు వినాయకునకు గలిగిన బిసశంక 
వర్ణింపబడినది. ఈ శ్లోకమున ఆ స్మితకాంతియందు సఖ్యమున్నట్లు వర్ణింపంబడుచున్నది. 


70 మన్దస్మితశతకమ్‌ 
ణ 


వింతలేదని చన్దుని నిందను అది తాత్కాలికమే యని చంద్రప్రశంసను చేయవచ్చును. 
కాని అమ్మవారి చిబునవ్వులో దోషములు లేవు. కనుక నిందింపజాలము. దాని 
గుణములనంతములు కనుక స్తుతింపజాలము అని నిన్గాస్తుతి రూప వాగ్వ్యాపారములలో 
నేదియు ప్రవర్తింపంజాలదని వర్ణించుట “యతో వాచో నివర్తంతే” (తై.2.4.1) అను 
వేదవాక్యముయొక్క అర్థమును వ్యంజింపంజేయుచున్నది. 
-అచయా అజనైల- 
అవ॥:- పై శ్లోకమున యతో వాచో నివర్తంతే అను (శ్రుత్యర్థము స్ఫురింపజేయ బడినది. 
ఈ శ్లోకమున సర్వే వేదా యత్పదమామనంతి అను (శ్రుత్యర్థము స్ఫురింపజేయుచు 
అమ్మవారి స్మితాంశులవారివిచిత్రచంద్రిక యని రూపింప బడుచున్నది. 
శ్లో ఆశజ్మే తవ మన్దహాసలహరీమన్యాదృశీం చగ్టికా- 
మేకామేశకుటుమ్మిని! ప్రతిపదం యస్యాః ప్రభాసజ్ఞమే। 
వక్షోజామ్బురు హే న తే రహయతః కాజ్బోద్దశాం కౌట్మలీ- 
మాస్యామ్ఫోరుహమమ్మ్శ! కిం చ శనకైరాలమృతే ఫుల్లతామ్‌! 46 


ప్రతిపదార్థము: - 

ఏకామైశకుటుంబిని = ఏకామేశ్వరునిల్లాలా! 
యస్యాః = దేని (మన్దహాసలహరి)యొక్క 
ప్రభాసంగమే = కాంతుల కలయిక యందు; 
ప్రతిపదమ్‌ = అడుగడుగున; 

తే = నీయొక్క 
వక్షోజాంబురుహే = స్తనకమలముల జంట; 
కాంచిత్‌ = ఒకానొక; 

కౌట్మలీమ్‌ = మొగ్గకు సంబంధించిన; 
దశామ్‌ = దశను; 

న రహయతః = విడుచుట లేదో; 

కించ = మరియు; 
ఆస్యామ్ఫోరుహమ్‌ = ముఖకమలము; 

శనకైః = మెల్లగా; 

ఫుల్లతామ్‌ = వికాసమును; 

ఆలంబతే = అవలంబించుచున్నదో; 
తామ్‌ = ఆ; 

తవ = నీయొక్క 
మన్గ్దహాసలహరీమ్‌ = చిజునవ్వు ప్రవాహమును; 


43 


సారోల్లాసినీ వ్యాఖ్యా 67 


వివరణము :- 

ఈ శ్లోకమున అమ్మవారి పురుషాయితరతియొక్క ధ్వనియున్నది. అమ్మవారి 
ముత్యాలహార మాలింగనవిమర్దసంభ్రములవలన తెగినది. అందలి ముత్తెములు శివుని 
వక్షస్థలమున నున్నవి. అప్పుడమ్మవారు నవ్వినది. ఆ నవ్వు తెల్లనిది కావున తెల్లని తెగిన 
ముత్తెములా చిజునవ్వు కాంతిలో కలిసిపోయినవి, అని చెప్పుటచేత శివుని వక్షోవైశాల్యము 
వ్యంగ్యమగుచున్నది. మన్దస్మితాంశుచ్చటకు సంబంధించని ముత్యాలయందలి స్నేహము 
వర్ణింపంబడుచున్నది. 

-అళయైపా ఆక౬ినైల-- 
అవ:- పై శ్లోకమున అమ్మవారి సాన్టమన్దస్మితాంశుచ్చటయొక్క సఖ్యము వర్ణింపం 
బడినది. ఈ శ్లోకమున దానికి ప్రతిద్వంద్వులైన మాత్సర్యరాగ దోషములు వర్ణింపం 
బడుచున్నవి. 
శ్లో మన్నారే తవ మన్థరస్మితరుచో మాత్సర్యమాలోక్యతే 

కామాక్షి! స్మరశాసనే చ నియతం రాగోదయో లక్ష్యతే! 

చాస్టీషు ద్యుతిమజ్బరీషు చ మహాదోషాజ్బురో దృశ్యతే 

శుద్దానాం కథమీదృశీ గిరిసుతే£_ శుద్దా దశా కథ్యతామ్‌॥! 44 


ప్రతిపదార్థము: - 

గిరిసుతే = పర్వతపుత్రికవైన 
కామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 

తవ = నీయొక్క 
మన్గరస్మితరుచః = చిటునవ్వుకాంతికి; 
మన్దారే = మందారమునందు; 
మాత్సర్యమ్‌ = అసూయ; 

ఆలోక్యతే = కనంబడుచున్నది.; 
స్మరశాసనే = శివునియందు; 
నియతమ్‌ = నిశ్చయముగా; 
రాగోదయః చ = రాగోదయముకూడ; 
లక్ష్యతే = కనంబడుచున్నది; 
చాన్టీషు = చన్ట సంబంధములైన; 
ద్యుతిమంజరీషు = కాంతిగుత్తులయందు; 
మహాదోషాంకురః = గొప్పదోషముయొక్క మొలక; 
దృశ్యతే = కనంబడుచున్నది; 


68 మన్దస్మితశతకమ్‌ 

శుద్ధానామ్‌ = శుద్ధులకు; 

ఈదృశీ = ఇటువంటి; 

అశుద్దా = అపవిత్రమైన; 

దశా = దశ; 

కథమ్‌ = ఎట్లు (కలుగుచున్నదో); 
కథ్యతామ్‌ = చెప్పంబడుగాక! 
తాత్పర్యము: - 


పర్వతరాజపుత్రికవైన యో కామాక్షీదేవీ! నీ చిజునవ్వుకాంతికి మన్గారమునందు 
మాత్సర్యము, శివునందు రాగో దయమును కనంబడుచున్నది. వెన్నెలలయందు 
దోషసంబంధము కనంబడుచున్నది. శుద్ధములైన స్‌ మందస్మిత కాంతులకే అవవిత్రస్థితి 
ఎట్లు కలిగినదో చెప్పుము. 
వివరణము :- 

మన్దారవృక్షము దాని పత్రపుష్పములును తెల్లనివి. అమ్మవారి చిజునవ్వు కాంతి 
తెల్లనిది కావున మాత్సర్యమమ్మవారి చిజునవ్వునకున్న్చది. లేక మన్గారమునకే అమ్మవారి 
చిబునవ్వుకాంతియందు మాత్సర్యమున్న్చది. అమ్మవారికి శివునందు రాగము 
పొడమియున్నది. లేక శివున కమ్మవారి యందు రాగోదయమైనది. అమ్మవారి 
చిజునవ్వుకాంతిలో వెన్నెలలకు దోషము కనబడుచున్నది. లేదా చన కాంతులలో దోషము 
(చ[న్దుడు దోషాకరుడు కావున) కనబడుచున్నది. మన్దారస్మరశాసన చన్టద్యుతి మందస్మిత 
కాంతులన్నీ శుద్ధములే అయ్యు వీనిలో అశుద్దులకు కలుగవలసిన మాత్సర్యాదులు కనం 
బడుట యెట్లు చెప్పుమని కవి యమ్మవారి నడుగుచున్నాడు. అమ్మవారి స్మితకాంతులకు 
లేని మాత్సర్యాదులున్నట్లు చెప్పుటచే అతిశయోక్యలంకారము ఈ శ్లోకముననున్నది. 

—- అకినైల-- 
అవ:- _ శుద్దులకపరిశుద్ధ దశ ఎట్లు కలిగినదో కవి మనస్సునకు తెలియక పోవుట 
పై శ్లోకమున చెప్పబడినది. ఈ శ్లోకమున మనస్సునకు తెలిసినంత వజకైనను అమ్మవారి 
చిబునవ్వును వర్ణించుటకు మాటలు చాలవని చెప్పంబడుచున్నది. 
శ్లో పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధామ్చుధిర్మథ్యతే 

మాహేశైశ్ళ జటాకలాపనిగకైర్శన్దాకినీ నహ్యతే। 

శీతాంశుః పరిభూయతే చ తమసా తస్మాదనేతాదృశీ 

కామాక్షి! స్మితమజ్టురీ తవ వచోవైదగ్ధముల్లజ్ఞతే॥ 45 
ప్రతిపదార్థము: - 
కామాక్షి = ఓ కామాక్తీదేవీ! 


44 


సారోల్లాసినీ వ్యాఖ్యా 69 


పీయూషమ్‌ అమృతము; 

సురజనైః దేవతలచే; 

పీయతే త్రాగంబడుచున్నది; 

దుగ్దాంబుధిః పాలసముద్రము; 

మథ్యతే మథింపంబడుచున్నది; 

మాహేశైః మహేశ్వరునికి చెందిన; 
జటాకలాపనిగలైః జడలసమూహమనెడి గొలుసులచే; 
మన్దాకినీ ఆకాశగంగ; 

నహ్యతే బంధింపంబడుచున్నది; 

తమసా రాహువుచేత; 

శీతాంశుః చనన్లుడు; 

పరిభూయతే చ అవమానింపంబడుచున్నాడు కూడ; 
తస్మాత్‌ అందువలన; 

అనేతాద్భశీ ఇటువంటిది కాని; 

తవ నీయొక్క; 

స్మితమంజరీ చిటునవ్వుగుత్తి; 

వచోవైదగ్ధ్యమ్‌ మాటనేర్చును; 

ఉల్లంఘతే దాటుచున్నది. 

తాత్సర్యము: - 


అమృతమును దేవతలు త్రాగుదురు. పాలసముద్రమును దేవతలు, రాక్షసులు 
మథించిరి. శివుని జడలనేెడి గొలుసు లాకాశగంగను బంధించెను. అమ్మవారి చిజబునవ్వు 
వీని (అమృత క్షీరాబ్బాకాశగంగల) వంటిది కాదు. కావున నేర్పరులైన వారు కూడ 


దానిని వర్ణింపలేరు. 


వివరణము :- 


దేవతలు మాత్రమే త్రావుదురు, మనుష్యుల కందదని అమృతము గొప్పతనము 


చెప్పవచ్చును. దేవతలు రాక్షసులు మథించినను పాలసముద్రమున కేమియు హాని 
కలుగలేదని పాలసముద్రముయొక్క మహిమను కీర్తింపవచ్చును. లేక అమృతము దేవతలచే 
త్రావబడి క్షీణించినదని పాలసముద్రము దేవ రాక్షసుల మన్ధనముల వారింపలేకపోయినదని 
వాని నిందయైనను చేయవచ్చును. ఇట్లే ఆకాశగంగ యందాసక్తిచే శివుడు శిరసున 
జడలచే బంధించినాడని ఆకాశగంగయొక్క గొప్పతనమును లేక ఆ గంగను బంధించి 
ఆకాశగంగయొక్క విజృంభణము నరికట్టినాడు శివుడని గంగకు శివునిచే జరిగిన 
అవమానమును చెప్పవచ్చును. గర్భమున తమస్సుగల చన్వుని రాహువవమానించుటలో 


74 మన్దస్మితశతకమ్‌ 
వదనారవిన్హకుహరాత్‌ = ముఖకమలగుహనుండి; 
నిర్యాన్తీ = బయలుదేరుచున్న; 
నృణామ్‌ = నరులయొక్క 
నిర్జూతజాద్యా = జాడ్యమును తొలగించిన; 
తవ = నీయొక్క 
స్మితద్యుతిమయీ = చిటునవ్వు కాంతియనెడి; 
చన్దికా = వెన్నెల; 

చిత్రీయతే = వింత గొలుపుచున్నది. 
తాత్పర్యము: - 


అమ్మవారి చిజునవ్వు వెన్నెల విద్వాంసులంజూచునప్పుడు (సూర్యా లోకమున) 
వికాసమును పొందుచున్నది. నమస్మరించువారు తనను స్మరించిన తోడనే వారి 
తమోనిచయమును తొలగించుచున్నది. ముఖ కమల గుహనుండి బయలుదేరుచున్నది. 
నరుల జాద్యమును తొలగించుచున్నది. ఇది వింతగా నున్నది. 


వివరణము :- 


సూర్యుడు కనపడగానే వెన్నెల యంతర్జానమగునే కాని వికాసమును పొందదు. 
వెన్నెలలో విహరించునప్పుడే చీకటి తొలగును కాని స్మరించిన మాత్రమున వెన్నెల చీకటిని 
తొలగింపంజాలదు, వెన్నెల చంద్రునినుండి వచ్చు కాంతి కావున యది అతని శక్తి. 
అతనిని ద్వేషించు ప్రశ్నయే లేదు. వెన్నెల గుహనుండి వెలికిరాదు. గుహలో అసలే 
ఉండదు. కావున దానినుండి బయటకు వచ్చు నవకాశమే లేదు. వెన్నెలలో 
విహరించునప్పుడు నరులకు చురుకుతనము తగ్గి మెల్లగా నడువవలెనని, ఎక్కువ సేపు 
అక్కడనే పడుకొనవలె ననిపించును. కాని జాడ్యము హెచ్చునే కాని తొలగదు. వెన్నెలకు 
విరుద్ధములైన లక్షణములెన్నో అమ్మవారి చిజునవ్వు వెన్నెలలో నుండుట విరోధము. 
ఇది శ్రేషబలమున స్ఫురించుట దానికి పరిహారము సంభవించుచుండుటచే నీ శ్లోకమున 
విరోధాభాసాలంకారమున్నది. 2) విశిష్టాద్వైతసిద్దాంతమున బద్దులు, ముక్తులు, నిత్యులు 
(సూరులు) అని జీవులు మూడు విధములుగా నుందురు. సూరులు భక్తులు కావున 
వారిని చూచునప్పుడు అమ్మవారి చిజునవ్వువెన్నెల వికాసమును పొందునని చెప్పవచ్చును 
లేదా అద్వైతసిద్ధాంతమున సూరులనగా జ్ఞాని భక్తులు. వారిని చూచి అమ్మవారి చిజునవ్వు 
అధికవికాసము నొందునని చెప్పవచ్చును. రెండవపక్షము మూకకవి హృదయమునకు 
సమ్మత తరమనుట అస్మన్మతము. 

ధా హాల 

అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వు జాడ్యమును తొలగించునని చెప్పబడినది. 
ఈ శ్లోకమున జాడ్యమువలన కలుగు కుబోధఘటనయొక్క కుంరీకరణము ప్రార్థింపం 
బడుచున్నది. 


45 


సారోల్లాసినీ వ్యాఖ్యా 71 


అన్యాదృశీమ్‌ = విలక్షణమైన; 
చస్చికామ్‌ = వెన్నెలను; 
ఆశంకే = తలచుచున్నాను. 
తాత్పర్యము: - 


నీ మన్టహాస ప్రభాసంగమమున అడుగడుగున స్తనకమలములు ముకులత్వమును 
వదలుట లేదు. ముఖకమలము మెల్లమెల్లగా వికాసమును పొందుచున్నది. అందుచే నీ 
మందహాసలహరిని విలక్షణమైన వెన్నెలగా తలచుచున్నాను. 


వివరణము :- 

1) స్తనములు కమల ముకులములుగా పోల్చబడుట కవి సమయము. అట్లే 
ముఖము కమలముతో పోల్చబడుట కవి సమయము. మరియు వెన్నెలతో కమలములు 
ముకులించుకొనుటయు సహజము. కమలములు ముకుల భావమును విడువకుండటయు 
సహజము. ఇది ఇట్లుండగా అమ్మవారి మన్దహాసలహరి సాధారణమైన వెన్నెలయైనచో 
స్తనకవులములు ముకుల భావమును వీడకుండును. ముఖకములముగూడ 
ముకులభావమును వీడగూడదు. కాని యిట ముఖకమలము మాత్రము మెల్లగా 
వికాసమును పొందుట మన్దహాసలహరి సామాన్యచనిక గాక విలక్షణమైన చన్థిక యనుటకు 
హేతువు. ఇట్లు మన్టహాసలహరియందు విలక్షణచం ద్రికో త్రేక్షణ ముండుటచే నీ శ్లోకమును 
ఉత్రేక్షాలంకారము ఒప్పుచున్నది. 

2) ముఖము వికసించుట యనగా ముఖము నవ్వుచుండుట. ముఖము మెల్లగా 
వికసించుట యనగా ముఖమున చిబునవ్వు మాత్రమే దోచుట, ప్రాఢహాసము లేకుండుట. 
ఇది అమ్మవారు ముగ్గావస్థను వీడి మధ్యావస్థను పొందుటను వ్యంగ్యమొనర్చును. 

—-ా దా 
అవ:- పై శ్లోకమున ముఖము మెల్లగా వికసించుట బాగుగా వికసించపోవుట యను 
మరధ్యావన్గ వర్థింవంబడినది. ఈ శ్లోకమున ముఖము వికనించకపోవుట 
సంపూర్ణలక్షణముగా నుండు విరహిణీదశ అమ్మవారి స్మితచాతురి యందు వర్ణింప 
బడుచున్నది. 


శ్లో॥ ఆస్తీర్ణాధరకాన్తిపల్లవచయే పాతం ముహుర్ణగ్ముషీ 
కామద్రోహిణి మాంసలస్మరశరజ్వాలావలిర్వ్యజ్బుతీ। 
నిన్షన్తీ ఘనసారహారవలయజ్యోత్నామృణాలాని తే 
కామాక్షి! స్మితచాతురీ విరహిణీరీతిం జగాహేతరామ్‌॥ 47 
ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 


72 మన్దస్మితశతకమ్‌ 

ఆస్తీర్ణాధరకాంతిపల్లవచయే = పజచబడిన పెదవి కాంతి యనెడి 
చిగుళ్ళగుంపు పై; 

ముహుః = మాటిమాటికి; 

పాతమ్‌ = పడుటను; 

జగ్ముషీ = పొందుచున్న్య 

కామద్రోహిణి = శివునియందు; 

మాంసలస్మరశరజ్వాలావలీః = దట్టమైన మన్మథుని బాణములనెడి 
జ్వాలల సమూహములను; 

వ్యంజతీ = వ్యంజింపంజేయుచున్న; 

ఘనసారహారవలయ = కర్పూరమను హారముల 

జ్యోత్నామృణాలాని సమూహమును వెన్నెలను తామరతూండ్లను; 

నిన్లన్తీ = నిన్టించుచున్న 

తే = నీయొక్క; 

స్మితచాతురీ = చిటునవ్వు నేర్చు; 

విరహిణీరీతిమ్‌ = విరహిణీ దశను; 

జగాహేతరామ్‌ = బాగుగా క్రమ్ముకొనుచున్నది. 

తాత్సర్యము: - 


పజచబడిన పెదవి కాంతి యనెడు చిగుళ్ళపై మాటిమాటికి పడుచు శివుని 
యందు మన్మథబాణజ్వాలలను వ్యంజింపంజేయును. కర్పూరమును హారముల గుంపును 
వెన్నెలను తామరతూండ్లను నిందించుచున్న నీ స్మితచాతురి విరహిణీ దశను బాగుగా 
క్రమ్ముకొనుచున్నది. 
వివరణము :- 

1) విరహిణులు చిగుళ్ళపాన్సుపై పడిపోవుదురు. దాని పైననే పడుకొని 
యుందురు. మన్మథ బాణజ్వాలలు క్రమ్ముకొని యున్నట్లు కనంబడెదరు. కర్పూరము 
రాచుకొని తాపమార్పలేక పోయినదని దానిని నిందించెదరు. అట్లే హారములు ధరించినను 
వెన్నెలలో వివారించినను తామర తూండ్లను ధరించినను తావశాంతిని 
కలిగింపలేకపోయినందుకు వానిని నిందించెదరు. చిజునవ్వు పెదవి యందే ఉండును. 
ఆ పెదవి కాంతియే చిగుళ్ళ పాన్సుగా నిందు రూపింపబడినది. అమ్మవారి చిబునవ్వు 
పెదవి కాంతి యను చిగుళ్ళ పాన్సునందు పడుచుండుట విరహిణీ దశ చిహ్నమే. అట్లే 
శివుని యందు మన్మథుని బాణములు ప్రయోగింపంబడినవనుట పురాణకథ. అవి 
అమ్మవారికిని తాపము పుట్టించినవి. కావున నవి జ్వాలలే. ఇట్లు మన్మథ బాణాగ్ని 
జ్వాలలు (గ్రమ్ముకొని యుండుటయు విరహిణీ దశ చిహ్నమే. తాపశాంతికై కర్పూరము 


46 


సారోల్లాసినీ వ్యాఖ్యా 73 


హారములను తామరతూండ్లను ధరించుట వెన్నెలలో విహరించుటయు విరహిణీ దశా 
చిహ్నములు. అమ్మవారి స్మిత చాతురి తెల్లనిది. కర్పూరహారవలయజ్యోత్నామృణాలములు 
తెల్లనివి. తెల్లదనమున చల్లదనమున తనకు సాటి రాజాలవని వాని నమ్మవారి స్మిత 
చాతురి నిందించినది. ఈ నింద తాపశాంతి కలిగింప లేదని నిందించిన నిందగా 
మలచబడినది. ఇట్లు స్మితచాతురి యందు విరహిణీ చిహ్నములుక్రేక్షింపంబడుటచే 
నిందుత్రేక్షాలంకారము స్ఫురించుచున్నది. 

2) ఈ వర్ణనము జీవులందబు స్తీలేయని వారికి భగవంతుడే భర్త యని, ఆ 
భర్తకు దూరముగా నుండి వివిధ బాధలొందుట విరహ బాధానుభవమే యని 
సూచించుచున్నది. 

—— హాల 
అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వునందు విరహిణీ చిహ్నము లుత్రేక్షింపం 
బడినవి. ఈ శ్లోకమున నా మన్టహాసము విరహిణిని వేధించు విచిత్ర చన్టికగా చెప్పం 
బడుచున్నది. 
శ్లో సూర్యాలోకవిధౌ వికాసమధికం యాస్తీ హరస్తీ తమ- 
స్సన్లోహం నమతాం నిజస్మరణతో దోషాకరద్వేషిణీ। 
నిర్యాన్తీ వదనారవినకుహరాన్నిర్థూతజాద్యా నృణాం 


శ్రీకామాక్షి! తవ స్మితద్యుతిమయీ చిత్రీయతే చగ్టికా॥ 48 
ప్రతిపదార్థము: - 
శ్రీకామాక్షి! = శ్రీకామాక్షీదేవీ! 
సూర్యాలోకవిధౌ = సూర్యాలోకవిధియందు 
(సూర్య+ఆలోక విరోధపక్షము) (సూరి+ఆలోకవిరోధ పరిహారపక్షము); 
అధికమ్‌ = ఎక్కువగా; 
వికాసమ్‌ = వికాసమును; 
యాన్సీ = పొందుచున్న్య 
నమతామ్‌ = నమస్మరించువారియొక్క 
1) నిజస్మరణతః = తనయొక్క స్మరణమువలన; 
2) తమస్సందోహమ్‌ = తమోగుణ సమూహమును ; 
(పక్షాంతరమున చీకట్ల సమూహమును); 
హరన్తీ = తొలగించుచున్న; 
దోషాకరద్వేషిణీ = పాపములకు నెలవులైన వారిని 


(పక్షాంతరమున చన్లుని ద్వేషించుచున్న); 


78 మన్దస్మితశతకమ్‌ 

త్వన్మన్గహాస ప్రభా క: చిజునవ్వు కాంతి; 

సరస్వతీ = సరస్వతియై; 

విజయతే = సర్వోత్మర్షముగా వర్ధిల్లుచున్నది. 


తాత్పర్యము: - 

సరస్వతీ దేవి అనగా (బ్రహ్మ చతురాననములలో నాలుగు ముఖముల 
విహరించును. అమ్మవారి చిజునవ్వు చతురమైన ఆననముకల విద్వాంసులలో 
విహరించును. సరస్వతీదేవి చేత రుద్రాక్ష నెల్లప్పుడు ధరించును. అమ్మవారి చిబునవ్వు 
కాంతితో శివుని కన్నుల నాకర్శించును. సరస్వతి మాటల తరంగములు కలది. చిజునవ్వు 
కూడ మాటల తరంగములు గలది. సరస్వతి వికసించిన తెల్లని కమలము నందాసీనురాలై 
దాని నధఃకరించును. అమ్మవారి చిజునవ్వు వికసించిన తెల్లని కమలము నధఃకరించును. 
కావున అమ్మవారి చిజునవ్వు సరస్వతియనుటలో సన్దేహము లేదు. ఆ చిజునవ్వుకాంతి 
సరస్వతియై సర్వోత్మర్షముతో వర్ధిలుచున్నది. 
వివరణము :- 

ఒక కొమ్మ రెమ్మకు కాసిన రెండు పండ్లు దూరమునుండి చూచువారికొకటిగా 
కనపడునట్లు ఒక పదమునుండి వచ్చిన రెండర్భముల కభేదము పొడచూపును. శబ్దశ్రేష 
ద్వారా అర్థశ్లేషద్వారా భిన్నార్థముల కేకీభావము సాహిత్యమర్శజ్ఞులకు సమ్మతము. ఈ 
శ్లోకమున అమ్మవారి మన్షహాసప్రభకు సరస్వతికి శ్లిష్ట విశేషణముల ద్వారా 
అభేధాద్యవసాయము చేయబడినది కావున విషయి విషయములు భిన్న పదములచే 
చెప్పంబడినందున వ్యస్తరూపకాలంకార మేర్చడుచున్నది. అమ్మవారి చిబునవ్వుకాంతికి, 
సరస్వతీదేవికి తెలుపురంగు కలదు. కావున అభేదాధ్యవసాయము చేయుటయు నిట 
యుచితముగా నున్నది. 

౫ హాల 

అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వు నందు సరస్వత్యారోపము చేయంబడినది. 


దెం 


ఈ శ్లోకమున అమ్మవారి చిజునవ్వు నందు శివుని తోడి పోలిక స్ఫురింపంజేయబడుచున్నది. 
శః కర్పూరద్యుతితస్మరేణ మహసా కల్మాషయత్యాననం 
శ్రీకాజ్చీపురనాయికే! పతిరివ శ్రీమన్దహాసోల_పి తే। 
ఆలిజ్ఞత్యతిపీవరాం స్తనతటీం బిమ్బాధరం చుమతి 
ప్రాఢం రాగభరం వ్యనక్తి మనసో ధైర్యం ధునీతేతరామ్‌॥। ర్‌2 
ప్రతిపదార్థము: - 
శ్రీ కాంచీపురనాయికా! 
నీయొక్క; 


శ్రీ కాంచీపురనాయికే 
తే 


సారోల్లాసినీ వ్యాఖ్యా 75 


శ్లో॥ కుణ్తీకుర్యురమీ కుబోధఘటనామస్మన్మనోమాథినీం 
శ్రీకామాక్షి! శివంకరాస్తవ శివే! శ్రీమన్దహాసాజ్మురాః। 
యే తన్వస్తి నిరన్తరం తరుణిమస్తమ్చేరమగ్రామణీ - 
కుమృద్వన్వవిడమ్బిని స్తనతటే ముక్తాకుథాడమ్బరమ్‌॥ 49 


ప్రతిపదార్థము: - 

శివే = మంగలస్వరూపురాలవైన; 

శ్రీ కామాక్షి! = ఓ శ్రీ కామాక్షీదేవీ!; 

యే = ఏవి (శ్రీమన్దహాసాంకురాకి); 

తరుణిమస్తమ్చేరమగ్రామణీకుమృ = యౌవనమనెడి గజ్రేషయుయొక్క 

ద్వన్వ్వవిడంబీని కుంభముల జంటను బోలు; 

స్తనతటే = కుచప్రదేశమున; 

ముక్తాకుథాడంబరమ్‌ = ముత్తెముల అంబారి తోడి 
అనుకరణమును; 

నిరన్తరమ్‌ = ఎల్లప్పుడు; 

తన్వన్తి = చేయుచున్నవో; 

శివంకరాః = శుభకరములైన (తే = ఆ); 

అమీ = ఈ; 

తవ = నీయొక్క 

శ్రీమనహాసాంకురాః = శ్రీ మన్గహాసపు మొలకలు; 

అస్మన్మనోమాథినీమ్‌ = మా మనస్సును బోధించు; 

కుబోధఘటనామ్‌ = దుర్‌జ్ఞాన సంబంధమును; 

కుంరీకుర్యుః = వ్యర్థమొనర్చుగాక. 

తాత్పర్యము: - 


మంగళస్వరూపురాలవైన యో శ్రీ కామాక్షీదేవీ! నీ మన్దహాసపు మొలకలు 
యౌవనమనెడి గజగ్రేష్టముయొక్క కుంభస్థలముల జంటను బోలిన స్తనతటమున 
ముత్తెపుటంబారియొక్క అనుకరణమును జేయుచున్నవి. శివంకరములైన నీ 
మందహాసాంకురములు మా మనస్సును బాధించు దుర్‌జ్ఞానసంబంధమును వ్యర్థము 
చేయుగాక! 


వివరణము :- 


ఈ శ్లోకమున యావనమున గజ(్రేష్ట్ణారోపమును, స్తనములయందు 
గజకుంభస్థలారోపముండుటచేత రూపకాలంకారమున్నది. మన్టహాసాంకురము లందు 


76 మన్గస్మితశతకమ్‌ 
(n) 


ముత్తెపుటంబారి అనుకరణము నుత్రేక్షింపంబడుటచే బెపమ్య స్పూర్తి ఫలకముగ 
యుత్రేక్షాలంకారమున్నది. 
ధా దాం 

అవ:- పై శ్లోకమున అమ్మవారి మన్గహాసము యౌవనమనెడి గజముయొక్క 
కుంభస్థలములవంటి స్తనతటమున ముత్తెపుటంబారిగా నుత్రేక్షింపంబడినది. ఈ శ్లోకమున 
మన్దహాసమున నీలాంభోధర నైపుణి యుత్ర్రేక్షింపంబడుచున్నది. 
శ్లో ప్రేజ్ఞన్తు శరదమ్బుదా ఇవ శనైః (ప్రేమానిలైః ప్రేరితా 

మజ్జనో మదనారికణ్ణసుషమాసిన్గా ముహుర్మన్థరమ్‌। 

శ్రీకామాక్షి! తవ స్మితాంశునికరాః శ్యామాయమానశ్రియో 


నీలామ్భోధరనైపుణీం తత ఇతో నిర్నిద్రయన్వ్య్యజ్టసా॥ 50 

ప్రతిపదార్థము: - 

శ్రీ కామాక్షి! = ఓ శ్రీకామాక్తీదేవీ! 

తవ = నీయొక్క; 

స్మితాంశునికరాః = చిజునవ్వు కాంతుల సమూహములు; 

శరదంబుదా ఇవ = శరత్మాలపుమేఘములవలై; 

శనైః = మెల్లగా; 

ప్రేంఖన్న = కదలుచున్నవై; 

ప్రేమానిలైః = (పేమవాయువులబే; 

ప్రేరితాః = ్రేరేపింపంబడినవై; 

మదనారికణ్ధసుషమాసిన్హా = శివుని కణ్ణముయొక్క కాంతి యనెడి 
సముద్రమున; 

మన్గరమ్‌ = మెల్లగా; 

ముహుః = మాటిమాటికి; 

మజ్జన్తః = మునుగుచున్నవై; 

శ్యామాయమాన శ్రియః = నల్లబడిన కాంతిగలవై; 

తత ఇతః = అటునిటు; 

నీలామ్ఫోధరనైపుణీమ్‌ = నీలి మేఘముల నేర్చును; 

అంజసా = శీఘ్రముగా ; 

నిర్షిదయంతి = మేలుకొలుపుచున్నవి. 

తాత్పర్యము: - 


అమ్మా! నీ చిబునవ్వు మొలకలు శరదంబుదములవలె మొదట తెల్లగా నుండి 


48 


సారోల్లానినీ వ్యాఖ్యా 77 


నిటునటు కదలుచున్నవై (ప్రమవాయువులచే (పేరేపింపబడి శివుని కణ్ణకాంతియను 
సముద్రమందు మునిగి అందులోని కాంతిజలము త్రావి నలుపెక్కినవై నీలమేఘముల 
నైపుణిని మేలుకొలుపుచున్నవి. 

వివరణము :- 

ఈ శ్లోకమున శరదంబుదములవలెనున్న మేఘములు శివుని కరసముద్రము 
నందు మునిగి నల్లబడి నీలమేఘముల నైపుణిని మేలుకొలుపు చున్నవని యుత్రేక్షించుటచే 
నుత్రేక్షాలంకారమున్నది. 

on దా 
అవ:- పై శ్లోకమున అమ్మవారి మనహాసాంకురములు నీలిమేఘములుగా నుక్రేక్షింపం 
బడినవి ఈ శ్లోకమున అమ్మవారి మన్దహాసప్రభ సరస్వతిగా రూపింపబడుచున్నది. 
శ్లో॥ వ్యాపారం చతురాననైకవిహృతౌ వ్యాకుర్వతీ కుర్వతీ 
రుద్రాక్షగహణం కరేణ సతతం వాగూర్మికల్లోలితా। 
ఉత్కుల్లం ధవలారవినమధరీకృత్య స్ఫురస్తీ సదా 


శ్రీకామాక్షి సరస్వతీ విజయతే త్వన్మన్దహాసప్రభా।॥। ర్‌1 
ప్రతిపదార్థము: - 
శ్రీకామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
సతతమ్‌ = ఎల్లప్పుడు; 
చతురాననైకవిహృతౌ = విద్వాంసులయందే ముఖముగా 


విహరించుట యందు; 
బ్రహ్మయందే విహరించుటయందు; 


వ్యాపారమ్‌ = చేష్టను; 

వ్యాకుర్వతీ = బాగుగా చేయుచున్నదై; 
కరేణ = చేతితో; 
రుద్రాక్షగహణమ్‌ = రుద్రాక్షల పట్టుకొనుటను; 
కుర్వతీ = చేయుచున్నదై; 
వాగూర్శికల్లోలితా = మాటలనే తరంగములచే సంచలించినదై; 
ఉత్ఫుల్లమ్‌ = వికసించిన; 
ధవలారవినమ్‌ = తెల్లని కమలమును; 
అధరీకృత్య = క్రిందుగా జేసి; 

సదా = ఎల్లప్పుడు; 

స్ఫురస్తీ = (ప్రకాశించుచున్నదై; 


82 మన్గస్మితశతకమ్‌ 
(n) 


తాత్సర్యము: - 
అమ్మా! నీ చిబునవ్వులు సౌందర్యమనెడి కమలలతకు తామర తూండ్ల 
కడియములు, శృంగారగన్గగజముయొక్క శృతిచామరములు, యౌవన స్వారాజ్యముయొక్క 
భీజాంకురములు, ఆనాన్టామృతన ముద్రతరంగములయెుక్క బిందువులు, నీ 
ముఖకమలమున విహరించు హంసములు. అట్టి స చిజునవ్వులతో నా మనస్సులోని 
దోషమును మధించుము. 
వివరణము :- 
అమ్మవారి చిబునవ్వులందు మృణాలవలయ(శ్రుతిచామరబీజాంకుర, వీచి 
పృషత్క ఆస్యాబ్బ్దహంసముల ఆరోపముండుటచే మాలారూపకాలంకార మేర్చడుచున్నది. 
—ా దా 
అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వులు ఆనన్గామృతసిన్గువీచి బిందువులుగా 
రూపింపంబడినవి. ఈ శ్లోకమున అమ్మవారి చిజునవ్వు కాంతి శివజటాటవియందు 
పడుచున్న స్వర్గవాపీపయస్సుగా వర్ణింపంబడుచున్నది. 
శ్లో ఉత్తుజ్జస్తనమణ్జలీపరిచలన్మాణిక్యహారచ్చటా - 
చజ్బచ్చోణిమపుజ్ఞమధ్యసరణిం మాతః పరిష్కుర్వతీ। 
యా వైదగ్ధ్యముపైతి శజ్కరజటాకాన్తారవాటీపత- 
త్స్వరా పీపయసః స్మితద్యుతిరసౌ కామాక్షి తే మజస్థిలా॥ 55 


ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
మాతః = తల్లీ; 

యా = ఏది (స్మితద్యుతి); 


ఉత్తుంగస్తనమణ్ణలీ పరిచలన్మాణిక్య= _ఎత్తెన స్తనప్రదేశమున బాగుగా 


హారచ్చటాచంచచ్చోణి మపుజ్ఞ “కదలుచున్న మణిహారకాంతిచే 

మధ్యసరణిమ్‌ ప్రకాశించు నెజబుపుల సమూహము మధ్య 
దారిని; 

పరిష ర్వతీ = అలంకరించుచు; 

అస్తి = ఉన్నదో; 

(సా = ఆ) అసౌ = ఈ; 

మంజులా = అందమైన; 

తే = నీయొక్క; 

స్మితద్యుతిః = చిజునవ్వు కాంతి; 


49 


సారోల్లాసినీ వ్యాఖ్యా 


శ్రీమనహాసః అపి చిబునవ్వు కూడ; 

తే నీయొక్క; 

పతిః+ఇవ భర్తయగు శివునివలె; 
కర్పూరద్యుతితస్మరేణ కర్పూరపు కాంతిని దొంగిలించు; 
మహసా కాంతిలో; 

తే నీయొక్క 

ఆననమ్‌ ముఖమును; 

కల్మాషయతి రంగు మారునట్లు చేయుచున్నది; 
అతిపీవరామ్‌ మిక్కిలి బలిసిన; 

స్తనతటీమ్‌ స్తన ప్రదేశమును; 

ఆలింగతి కాగలించుచున్నాడు; 
బింబాధరమ్‌ దొండపండువంటి పెదవిని; 
చుమృతి ముద్దాడుకొనుచున్నది; 

ప్రొఢమ్‌ తీవ్రమైన; 

రాగభరమ్‌ అనురాగభారమును; 

వ్యనక్తి వ్యంజింపంజేయుచున్నది; 
మనసః మనసుయొక్క 

ధైర్యమ్‌ ధైర్యమును; 

ధునీతేతరామ్‌ మిక్కిలి కదలింపజేయుచున్నది. 
తాత్సర్యము: - 


79 


అమ్మా! నీ చిబునవ్వు ర్స భర్తయగు శివునివల తెల్లనిది. ఆ తెలుపు 


కర్పూరపుకాంతిని దొంగిలించియున్నది. అది శివునివలె నీ ముఖముయొక్క రంగు 
మారునట్లొనరించుచున్నది. శివునివలెనే నీ మందహాసమును పీవరస్తన ప్రదేశమును 
గౌగలించుకొనుచున్నది. దొండపండువంటి నీ పెదవిని నీ భర్తవలెనే చుంబించుచున్నది. 
తీవ్రమైన మనసులోని రాగాతిరేకమును బయల్పరచుచున్నది. మనస్సులోని నిగ్రహశక్తి 
రూపము అయిన ధైర్యమును కదలింపజేయుచున్నది. 
వివరణము :- 
అమ్మవారి చిజునవ్వు ఆమె భర్తయైన శివుడుగా నుత్రేక్షింపంబడుటచే నీ 
శ్లోకమున ఉత్రేక్షాలంకారమున్నది. కర్పూరద్యుతితస్మరేణ అను సమాసమున 
ఉపమాలంకారస్సూర్తి యున్నది. బింబాధరమ్‌ అను సమాసమున నుపమాలంకారమున్నది. 
7 దా 
అవ:- పై శ్లోకమున మందహాసమున శివత్వోత్రేక్షణము ద్వారా శివునితోడి బెపమ్యము 


80 


మన్దస్మితశతకమ్‌ 
ప 


స్పురింవజేయబడినది. ఈ శ్లోకమున న్మితముతోడి జెపమ్యమునకై వెన్నెల 
ప్రయత్నించుచున్నదని చెప్పబడుచున్నది. 
శ్లో వైశద్యేన చ విశ్వతాపహరణక్రీడాపటీ యస్తయా 

పాణ్ణిత్యేన పచేలిమేన జగతాం నేత్రోత్సవోత్సాదనే। 

కామాక్షి! స్మితకన్టలైస్తవ తులామారోఢుముద్యోగినీ 

జ్యోత్నాసౌ జలరాశిపోషణతయా దూష్యాం ప్రపన్నా దశామ్‌॥ 58 


ప్రతిపదార్థము: - 

కామాక్షి! ఓ కామాక్షీదేవీ! 

వైశద్యేన నిర్మలత్వముచేత; 

విశ్వతాపహరణ విశ్వముయొక్క తాపమును హరించు క్రీడలో 

క్రీడాపటీ యస్తయా నధికమైన నేర్పు కలిగి యుండుటచేత; 

జగతామ్‌ లోకములయొక్క 

నేత్రోత్సవోద్చాదనే కనువిందుంగలిగించుటలో; 

పచేలిమేన పండిన; 

పాండిత్యేన చ పాండిత్యముచేతను; 

తవ నీయొక్క; 

స్మితకన్గ్దలైః చిబునవ్వు మొలకలతో; 

తులామ్‌ సామ్యమును; 

ఆరోధుమ్‌ అందుకొనుటకు; 

ఉద్యోగినీ ప్రయత్నించు; 

అసౌ ఈ; 

జ్యోత్స్నా వెన్నెల; 

జలరాశిపోషణతయా సముద్రమును పోషించునదగుటచేత, పక్షాంతరమున 
జడుల సమూహమును పోషించునదగుటచేత; 

దూష్యామ్‌ నిందింపందగిన; 

దశామ్‌ దశను; 

ప్రపన్నా పొందినది. 

తాత్పర్యము: - 


ఓ కామాక్షి దేవీ! నిర్మలత్వముచేత, అందరితాపమును హరించు నాటలో 


నేర్చరియగుటచేత, లోకములకు కనువిందుంగలిగించుటలో పండిన పాండిత్యము చేత, 
వెన్నెల న చిబునవ్వుమొలకలతో సామ్యమునుంబొందుటకు యత్నించు చున్నది. 
సముద్రమునకు పొంగుగలిగించుట యను జడరాశి పోషణముచేత నిందింపందగినదే 
యగుచున్నది. 


50 


సారోల్లానినీ వ్యాఖ్యా 81 


వివరణము :- 

ఉపమానమైన వెన్నెలకు దూపష్యదశ కలుగుట వర్ణించుటచే నీ శ్లోకమున 
ప్రతీపాలంకారమున్నది. జలరాశినుండి పుట్టిన చంద్రుడు జలరాశిని పోషించుట 
సహజము. “అడయోరభేదళి అను నియమము ననుసరించి జలరాశి పోషణము జడరాశి 
పోషణముగా భావింపంబడినది. అందుచే చన్దునికాంతియగు వెన్నెలకు దూష్యత 
సంభవించినది. అమ్మవారి స్మితము చైతన్యస్తబకము. కావున దాని తోడి సామ్యము 
జడమైన వెన్నెలకు అసంభవమను జడులు తమ ప్రయత్నములలో సభలత 
నొందలేకపోవుటతో పాటు, దూష్యతయు వారికి ఘటిల్లుచుండుట సహజమనియు 
స్ఫురించుచున్నది. 

r= 

అవ:- పై శ్లోకమున దూష్యత అనగా దోషము ప్రస్తావింపంబడినది. ఈ శ్లోకమున 
మనోదోషరూపమైన కల్మషముయొక్క నివారణము ప్రార్థింపంబడుచున్నది. 


శ్లో లావణ్యామ్బుజినీమృణాలవలయె శృజ్ఞారగన్గద్విప - 
గామణ్యః శ్రుతిచామరైస్తరుణిమస్వారాజ్యబీజాజ్మురైః। 
ఆనన్లామృతసిన్లువీచిపృషతైరాస్యాబ్దహం సైస్తవ 
హ్హ్‌ థ జ ర 


శ్రీకామాక్షి! మథాన మన్గహసితైర్మత్మం మన౭కల్మషమ్‌॥ ర్‌4 
ప్రతిపదార్థము: - 
శ్రీ కామాక్షి! = ఓ శ్రీ కామాక్షీ దేవీ! 


లావణ్యామ్బుజినీమృణాలవలయైః = సౌందర్యమను కమలలతకు తామర 
తూండ్ల కడియములైన; 


శృంగారగన్గద్విపగ్రామణ్యః = శృంగారమనెడి గంధగజ శ్రేషయుయొక్క 

(శ్రుతిచామరైః = (శ్రుతి చామరములైన; 

తరుణిమస్వారాజ్యవీజాంకురైః = యౌవనమనెడి స్వారాజ్యముయొక్క 
బీజాంకురములైన; 

ఆనన్గామృతసింధువీచిప్ఫషతైః = ఆనన్హమనెడి అమృతసముద్రపు 
తరంగములయొక్క బిందువులైన; 

ఆస్యాబ్బహం సైః = ముఖకమలమునందు హంసములైన; 

తవ = నీయొక్క; 

మన్దహసితైః = చిటునవ్వుల చేత; 

మత్మమ్‌ = నాకు సంబంధించిన; 

మనఃకల్మషమ్‌ = మనస్సులోని దోషమును; 

మథాన = మధించి వేయుము. 


86 మన్దస్మితశతకమ్‌ 
ణ 


తాత్పర్యము: - 

అమ్మవారి విలాసమొక రాజు. అతడు అమ్మవారి కనుబొమ రేఖను ధనువుగా 
ధరించి ధానుష్ములలో శ్రేష్టుడైనాడు. లీలాలోకమును బాణమునుగా ధరించినాడు. 
యౌవనమను సామ్రాజ్యముయొక్క లక్ష్మిని పోషించినవాడు. అట్టి విలాసరాజు శివుని 
జయింపంబోవునపుడు అందమైన అమ్మవారి చిబునవ్వుయొక్క ఆరంభము సేనాపతిత్వము 
నవలంబించి యున్నది. 
వివరణము :- 


అమ్మవారి విభ్రమమునందు రాజత్వము, ఆమె మనహాసప్రక్రమము నందు 
సేనాపతి ప్రక్రియ, యుక్రేక్షింపంబడుటచే నిందుత్రేక్షాలంకారమున్నది. ఈ విభ్రమప్రభువు 
స్వయముగా ధనుర్భాణముల ధరించి సామ్రాజ్యలక్షి శని పొందినవాండని చెప్పుటచే నీతడు 
స్వాయత్తసిద్ధమైన ప్రభువని స్పష్టమగుచున్నది. అయినను శివుని జయించుట కా 
ప్రభువునకు సేనాపతి కావలసిరాగా మన్దస్మితము సేనాపతిత్వము నొందినదని చెప్పుటచే 
శివుని జయించుటకు మనస్మిత సేనాపతి సహితుడైనప్పుడే విభ్రమ ప్రభువు సమర్భుడైనాడని 
స్ఫురించుటచే మన్దస్మిత ప్రాధాన్యము స్పష్టమగుచున్నది. 
-అళో దా 

అవ:- పై శోకమున మన్మథ మర్దియైన శివుని జయించు అమ్మవారి మన్దస్మితముయొక్క 
సేనాపతిత్వము వర్ణింపబడినది. ఈ శ్లోకమున నమ్మవారి మన్దహాసలేశమే శివుని మనస్సు 
మన్మథజ్వరాగ్నిజ్వాలచే చుట్టంబడుటకు హేతువుగా వర్ణింపబడుచున్నది. 
శ్లో యన్నాకమ్బ్పత కాలకూటకబలీకారే చుచుమ్చే న యద్‌- 

గ్లాన్యా చక్షుషి రూషితానలశిఖే రుద్రస్య తత్తాదృశమ్‌। 

చేతో యత్రసభం స్మరజ్వరశిఖిజ్వాలేన లేలిహ్యతే 

తత్మామాక్రి! తవ స్మితాంశుకణికాహేలాభవం ప్రాభవమ్‌॥ 58 


ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 

యత్‌ = ఏది (శివుని మనసు) 
కాలకూటకబలీకారే = కాలకూటమును మింగుటయందు 
న అకమ్పత = భయపడలేదో 

యత్‌ = ఏది (శివుని మనసు) 

చక్షుషి = కన్ను 

రూషితానలశిఖే = అగ్నిజ్వాలల (గ్రక్కినను 

గ్లాన్యా = గ్లానిచేత 


51 


సారోల్లాసినీ వ్యాఖ్యా 83 


శంకరజటాకాన్నారవాటీ పతత్‌ = శివుని జడలనెడి అడవి భాగము నుండి 

స్వర్వాపీపయసః పడుచున్న స్వర్గముయొక్క దిగుడుబావి 
నీటియొక్క 

వైదగ్ధ్య్వమ్‌ = నైపుణ్యమును; 

ఉపైతి = పొందుచున్నది. 

తాత్సర్యము: - 


అమ్మవారి మనహాసమామె స్తనమండలమునందు ముత్యాలకాంతితో ప్రకాశించు 
నెజుపుల మధ్య దారి నలంకరించుచున్నది. అది శివుని జడల అడవి (ప్రదేశమునుండి 
పడు స్వర్గముయొక్క దిగుడుబావి నీటియొక్క నైపుణ్యమును బొందుచున్నది. 
వివరణము :- 


అమ్మవారి స్త్రనమండలమున మాణిక్యహారము కలదు. అది ఎజ్జని కాంతుల 
విరజిమ్ముచున్నది. వాని మధ్యలోని దారిని అమ్మవారి చిబునవ్వు అలంకరించుచున్నది. 
శివుని జడలెజ్జినివి. ఆ జడల సమూహమొక యెజ్బని యడవి. దానిలోనికి స్వర్గముయొక్క 
దిగుడు బావి యనదగిన యాకాశగంగ పడుచున్నది. మాణిక్యహారచ్చటకును 
శివజటాకాంతారవాటికి బింబప్రతివింబ భావముండుటచే మొదటి వాక్యార్థమునకు రెండవ 
వాక్యార్థమునకు దృష్టాంత దార్గాంతిక భావమున్నది కావున నిచట దృష్టాంతాలంకార 
మున్నది. ఆ దృష్టాంతాలంకారముచేత మొదటి వాక్యర్థమున విశేష్యమైన స్మితద్యుతికి, 
రెండవ వాక్యార్థమున విశేష్యమైన ఆకాశగంగా జలముతోడి పోలిక వ్యంగ్యమగుచున్నది. 
కావున నిట నుపమాలంకారధ్వని యున్నది. 
ధా సాల 
అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వుయొక్క మంజులత్వము వర్ణింపబడినది. ఈ 
శ్లోకమున అమ్మవారి చిబునవ్వుయొక్క వికస్వరత్వము వర్ణింపంబడుచున్నది. 
శ్లో సన్నామైకజుషా జనేన సులభం సంసూచయన్తీ శనై- 
రుత్తుబ్గస్య చిరాదనుగ్రహతరోరుత్పత్స్యమానం ఫలమ్‌! 
ప్రాథమ్యేన వికస్వరా కుసుమవత్రాగల్బ్యమభ్యేయుషీ 


కామాక్షి! స్మితచాతురీ తవ మమ క్షేమజ్బరీ కల్పతామ్‌।। 56 
ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
సన్నామైకజుషా = మంచి పేరునే పొందిన; 
జనేన = జనునిచేత; 
చిరాత్‌ = చిరకాలమునకు; 


84 మన్దస్మితశతకమ్‌ 

ఉత్తుంగస్య ఎత్తెన; 

అనుగ్రహతరోః అనుగ్రహవృక్షమునకు; 
ఉత్పత్స్యమానమ్‌ పుట్టబోవు; 

సులభమ్‌ సులభమైన; 

ఫలమ్‌ ఫలమును; 

శనైః మెల్లగా; 

సంసూచయన్తీ సూచింపంజేయుచున్న్చదై; 
ప్రాథమ్యేన ముందుగా; 

వికస్వరా విచ్చుకున్చదై; 
కుసుమవత్‌ పూవువలె; 

ప్రాగల్భ్యమ్‌ ప్రగల్భతను; 

అభ్యేయుషీ పొందుచున్న్చ్య 

తవ నీయొక్క; 

స్మితచాతురీ చిజునవ్వునేర్చు; 

మమ నాకు; 

క్షేమంకరీ = క్షేమమును కల్లించునదిగా; 
కల్పతామ్‌ శక్తమగు గాక! 
తాత్పర్యము: - 


మంచి పేరు పొందిన జనుని ద్వారా ఎత్తైన అనుగ్రహవృక్షమువలన కలుగబోవు 
సులభమైన ఫలమును మెల్లగా సూచించుచున్నదై, ముందుగా వికసించినదై, పూవువలె 
ప్రగల్భతను పొందినట్టి అమ్మవారి స్మితచాతురి నాకు క్షేమమును కలిగించుగాక! 
వివరణము :- 

అమ్మవారి పెదవులు విప్పుకొని చిజునవ్వు బయలుదేరినదనగా ఆమెకు గొప్ప 
అనుగ్రహము కలిగినందుకు అది సూచకము. కాని ఈ అమ్మవారి అనుగ్రహము 
మంచిపేరు పొందిన యొక జనుని ద్వారా సులభమగును. ఆ జనుడెవరు? ఆతడు 
సద్దురువు. ఆ గురుమూర్తి అమ్మవారి రూపాంతరమే. ఈ అనుగ్రహతరువునుండి కలుగం 
బోవు ఫలమేది? అది మోక్షము. చెట్టు ముందు పూయును తరువాత కాయును. 
అమ్మవారిలో అనుగ్రహవృక్షము దాగియున్నది. అది పూచినదో యన్నట్లమ్మవారి పెదవుల 
చిజునవ్వు మెబిసినది. దాని వలన కలుగంబోవు ఫలము కైవల్యమే. అమ్మవారి ఈ 
చిబునవ్వునకు ఆ కైవల్యము పుట్టబోవు ఫలము. ఫలప్రదాత్రి అమ్మవారే అను పక్షమిది. 
అను(గ్రహించున దమ్మవారు. శివుడు కైవల్య మొసగును అను పక్షమున సన్నామమును 
పొందిన జనుడనగా శివుడే. ఆయనకు 'సత్‌ అనునదొకపేరు. “ఓం తత్ప్సదితి నిర్దేశో 
బ్రహ్మణః త్రివిధః స్మృతవా(17. 28) (ఓం, తత్‌, సత్‌ అనునవి బ్రహ్మయొక్క పేర్లు) అని 


ర్‌2 


సారోల్లానినీ వ్యాఖ్యా 85 


కదా భగవద్గీత. అమ్మవారికిని గురుమూర్తిత్వముతో పాటు శివైక్యము కలదు. గనుక 
ఆమెయే శివకైవల్యమును సైతమొసగును. కాని సద్రూపుడైన అనగా బ్రహ్మానుభవము 
(లేక) శివైక్యానుభవముకల సద్గురువు అమ్మవారిలో అనుగ్రహమును కలిగించుటకు 
సమర్ధుడు అని సన్నామైకజుషా అను సమాసముచేత నీ యర్థమంతయు స్ఫురించును. 
“అస్తి బ్రహ్మేతి చేద్వేద సన్తమేనం తతో విదుః (తై.2.6.1) అను (శ్రుతి వాక్యము 
(బ్రహ్మోస్తిత్వము నెరిగినవాడు సన్‌ అను పేరుగలవాడు అని చెప్పుటచే గురువు సన్నామమును 
పొందినవాడని తెలియవలెను. ఆతడే అస్తికుడు, ఆతడే సత్పురుషుడు. ఆతడు తన గురువు 
ద్వారముననే అస్తి బ్రహ్మయని యెరుగవలెను. ఆ గురువు లందజకును ఆదిశివుడే కావున 
శివునకు 'సన్‌ అను పేరుండుటలో సంశయమక్కజలేదు. 
—ా అకడిమైల-- 

అవ:- _ పై శ్లోకమున అమ్మవారి స్మితమునందు ప్రాగల్బ్యము వర్ణింపబడినది. ఈ 
శ్లోకమునందు అమ్మవారి స్మితమునందు సేనాపతిత్వ ముత్ర్రేక్షింపంబడుచున్నది. 


శ్లో॥ ధానుష్మాగసరస్య లోలకుటిలభ్రూలేఖయా బిభ్రతో 
లీలాలోకశిలీముఖం నవవయస్సామ్రాజ్యలక్ష్మీపుషః। 
జేతుం మన్మథమర్దినం జనని! తే మన్దస్మితప్రక్రమో 


వల్గుర్విభ్రమభూభృతో వితనుతే సేనాపతిప్రక్రియామ్‌॥ ర్‌7 
ప్రతిపదార్థము: - 
జనని అమ్మా! 
తే నీయొక్క 
వల్లుః అందమైన; 
మనస్మితప్రక్రమః చిజునవ్వుయొక్క ఆరంభము; 
లోలకుటిలభ్రూలేఖయా చంచలమైన వంకరయైన కనుబొమరేఖచే; 
ధానుష్నాగసరస్య ధనుర్ధరులలో శ్రేష్టుడైన; 
లీలాలోకశిలీముఖమ్‌ అలవోకగా చూచు చూపను బాణమును; 
బీిభ్రతః ధరించునట్టియు; 
నవవయస్సా(మ్రాజ్యలక్ష్మీపుషః యౌవనమను సామ్రాజ్యముయొక్క 

శోభను పొందిన; 

విభ్రమభూభృతః విలాసరాజునకు (విలాసమను రాజుయొక్క; 
మన్మథమర్దినమ్‌ జేతుమ్‌ శివుని జయించుటకు; 
సేనాపతిప్రక్రియామ్‌ సేనాపతియొక్క ప్రక్రియను; 
వితనుతే చేయుచున్నది. 


90 మన్గస్మితశతకమ్‌ 
(n) 


వివరణము :- 
ఈ శ్లోకమున మన్గహాన(ప్రభ కుముద్వతిగా నుత్రేక్షింవంబడుటచే 
నుత్రేక్షాలంకారమున్నది. అది జానీమః అను క్రియాపదముచేత వాచ్యమై యున్నది. 
డా దా 
అవ:- పై శ్లోకమున తెల్లని కలువతీవగా అమ్మవారి మన్దహాస ప్రభ యుక్రేక్షింపబడినది. 
ఈ శ్లోకమున నెట్టివారుచున్న యమ్మవారి స్మితరోచిస్సు వర్ణింపంబడుచున్నది. 
శ్లో యాన్సీ లోహితభావమథభ్రతటినీ ధాతుచ్చటాకర్షమై - 
ర్భాస్తీ బాలగభస్తిమాలికిరణైర్మేఘావలీ శారదీ। 
బిమోష్టద్యుతిపుజ్ఞచుమ్బనకలా శోణాయమానేన తే 


కామాక్షి! స్మితరోచిషా సమదశామారోఢుమాకాంక్షతే॥। 61 
ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
ధాతుచ్చటాకర్దమైః = ధాతువుల కాంతుల బురదలచే; 
లోహితభావమ్‌ = ఎజ్జదనమును; 
యాన్సీ = పొందుచున్న; 
అభ్రతటినీ = ఆకాశగంగ; 
బాలగభస్తిమాలికిరణః = లేతసూర్యునికిరణములచేత; 
భాన్తీ = (ప్రకాశించుచున్న 
శారదీ = శరత్మాలమునకు చెందిన; 
మేఘావలీ = మేఘముల గుంపు; 
బిమ్చోష్టద్యుతిపుంజచుంబనకలా = దొండపండు వంటి పెదవియొక్క కాంతి 
శోణాయమానేన పుంజమును చుంబించు విద్యతో 
నెట్టివారుచున్న్య 
తే = నీయొక్క; 
స్మితరోచిషా = చిజునవ్వు కాంతితో; 
సమదశామ్‌ = సమానమైన స్థితిని; 
ఆరోఢుమ్‌ = ఎక్కుటకు (పొందుటకు); 
ఆకాంక్షతే = కోరుచున్నది. 
తాత్పర్యము: - 


ఓ కామాక్షీ దేవీ! ధాతుకాంతులచే నెజ్జదనము నొందుచున్న ఆకాశగంగ, 
లేతసూర్యుని కిరణములచే ప్రకాశించుచున్న శరత్మాలపు మేఘముల గుంపు, దొండపండు 


సారోల్లానినీ వ్యాఖ్యా 87 


న చుచుమ్మ్చే = స్ప ఎ్రశింపంబడలేదో 
తత్‌ = ఆ 

తాదృ్భశమ్‌ = అటువంటి 

రుద్రస్య = రుద్రునియొక్క 

చేతః = మనస్సు 

ప్రసభమ్‌ = బలవంతముగా 
స్మరజ్వరశిఖిజ్వాలేన = మన్మథజ్వరాగ్నిచేత 
లేలిహ్యతే = చుట్టబడుచున్నదనుట 
యత్‌ = ఏదో 

తత్‌ = అది 

తవ = నీయొక్క 
స్మితాంశుకణికాహేలాభవమ్‌ = చిజునవ్వు కాంతిలేశపు విలాసమున జనించిన 
ప్రాభవమ్‌ = వైభవమే. 
తాత్పర్యము: - 


అమ్మా కామాక్షీ దేవీ! కాలకూటము (మింగునప్పుడు భయపడలేదు. కంటి 
మంటలకు గ్లాని నొందలేదు. అట్టి శివుని చిత్తము నేడు మన్మథాగ్ని జ్వాలలచే 
చుట్టబడినదనగా నది నీ మన్దస్మితలేశముయొక్క వైభవము కాదా? 


వివరణము :- 

కాలకూటవిషముకంటె, నిటలాగ్నిజ్వాలకంటె, మన్మథాగ్ని జ్వరజ్వాల తీవ్రమైనది. 
అట్టి మన్మథాగ్ని జ్వరజ్వాల అమ్మవారి మన్దస్మితలేశముయొక్క విలాసమున జనించినది 
కావున మన్దస్మిత మహత్వమీ శ్లోకమున ప్రతిపాదింపబడినది. కాలకూటాగ్నికి, నిటలాగ్నికి 
కందని శివుని మనస్సును చుట్టివేసిన స్మరజ్వరాగ్నిజ్వాల అమ్మవారి మృదుహాసలేశమున 
జనించుట వింత కాదా? కాలకూటాగ్నికూడ చల్లని పాలసముద్రమునుండియే జనించినను 
అది అంత వింత కాదేమో. కాని అమ్మవారి మృదుహాసలేశమున అంత తీవ్రమైన 
స్మరజ్వరాగ్ని జనించుట మాత్రము వింతయే అని కణికా, హేలా శబ్బములచే 
వ్యంగ్యమగుచున్నది. 

oF దా 
అవ:- పై శ్లోకమున అమ్మవారి స్మితరుచి హేలాభవ ప్రాభవము వర్ణింపంబడినది. 
ఈ శ్లోకమున స్మితరుచికి కచవ్యతికరమున సంభవించునొక దశ వర్ణింపంబడుచున్నది. 
శ్లో సమ్మిన్నేవ సుపర్వలోకతటినీ వీచీచయైర్యామునైః 

సంమి[శ్రేవ శశాజ్మదీప్తిలహరీ నీలైర్మహానీరదైః। 

కామాక్షి! స్ఫురితా తవ స్మితరుచిః కాలాజ్ఞునస్పర్థినా 

కాలిమ్నా కచరోచిషాం వ్యతికరే కాజ్బీద్దశామశ్చుతే।। 59 


88 మన్దస్మితశతకమ్‌ 
ప్రతిపదార్థము - 

కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 

తవ = నీయొక్క 

స్మితరుచిః = చిజునవ్వు కాంతి 
యామునైః = యమునానదికి సంబంధించిన 
వీచీచయైః = తరంగసమూహములచేత 
సమ్మిన్నా = కలసిపోయిన 
సుపర్వలోకతటినీ ఇవ = గంగానదివలె 

నీలైః = నల్లని 

మహానీరదైః = గొప్ప మేఘములచేత 
సమ్మిశ్రా = కలిసిపోయిన 
శశాంకదీప్తిలహరీ ఇవ = వెన్నెల ప్రవాహమువలె 
కాలాంజనస్పర్దినా = కాటుకతో పోటీపడు 
కచరోచిషామ్‌ = కేశకాంతులయొక్క 
కాలిమ్నా = నల్లదనముతో 
వ్యతికరే = సంబంధమున 
స్ఫురితా = ఆక్రమింపంబదినదై 
కాంచిత్‌ = ఒకానొక 

దశామ్‌ = దశను 

అశ్చుతే = పొందుచున్నది. 
తాత్సర్యము: - 


అమ్మవారి న్మితరుచి కచకాంతులనంబంధమున నల్లనికాంతిచే 


సారోల్లాసినీ వ్యాఖ్యా 89 


అవ:- మన్దస్మితముయొక్క తెలుపునకు దానికి విపరీతమైన (కచముల) నలుపుయొక్క 
కలయిక పై శ్లోకమున ప్రస్తావింపంబడినది. ఈ శ్లోకమున మన్టహాస ప్రభయొక్క 
శివముఖదర్శనమువలన వికాసమును, దానికి విపరీతమైన హాసము శివముఖదర్శనా 
భావమున నేర్చడునట్లు వర్ణింపంబడుచున్నది. 
శ్లో॥ జానీమో జగదీశ్వరప్రణయిని! త్వన్మన్గహాస ప్రభం 
శ్రీకామాక్షి! కుముద్వతీమభినవామేషా యతస్సర్వదా। 
ఆస్యేన్లోరవలోకనే పశుపతేరభ్యేతి సమ్బుల్లతాం 


ఆక్రమింపబడినదై, యమునానదీతరంగములతో కూడిన గంగానదివలె, నీల మేఘములతో 
కలసిన వెన్నెల ప్రవాహమువలె, విచిత్రదశను పొందుచున్నది. 


వివరణము :- 


అమ్మవారి స్మితరుచి గంగానదితో, వెన్నెల ప్రవాహముతో పోల్చబడినది. 
గంగానదికి యమునానదితో సంగమము కలిగినట్లు వెన్నెల ప్రవాహమునకు నల్లని 
మేఘములతో కలయిక యేర్చడినట్లు స్మితరుచికి నల్లనికాంతితో కలయిక కచవ్యతికరమున 
నేర్పడినది అని చెప్పబడుటచే నిట నుపమాలంకారమున్నది. యమునానది సంగమ 
మేర్చడినప్పు డే దశ గంగకు కలిగినదో నా మేఘములతో సంబంధమేర్పడినప్పుడు 
వెన్నెల కే దశ కలిగనదో అట్టి విచిత్రమగు నొక దశ స్మితరుచికి కచవ్యతికరమున 
నేర్చడినది. కాంచిత్‌ శబ్ద ప్రయోగమున ఆ దశలో వాని శోభవర్ణనాతీతమని అది 
దర్శనైకవేద్యమని స్ఫురించుచున్నది. 

ధా దాం 


54 


త్హాలుస్తదభావ ఏవ తనుతే తద్వైపరీత్యక్రమమ్‌॥ 60 
ప్రతిపదార్థము: - 
జగదీశ్వర ప్రణయిని = శివుని ప్రియురాలవైన 
శ్రీకామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
త్వన్మన్దహాసప్రభామ్‌ క చిజునవ్వు కాంతిని; 
అభినవామ్‌ = క్రాంగొత్త 
కుముద్వతీమ్‌ = కలువతీవనుగా; 
జానీమః = తెలిసికొనుచున్నాము; 
యతః = ఎందువల్లననగా; 
సర్వదా = ఎల్లప్పుడు; 
ఏషా = ఈ మన్టహాసప్రభ; 
పశుపతేః = శివునియొక్క 
ఆస్యేన్లోః = ముఖచంద్రునియొక్క 
అవలోకనే = దర్శనమున; 
సమ్బుల్లతామ్‌ = వికాసమును; 
తదభావ ఏవ = అది (శివాస్యేన్దుదర్శనము) లేనప్పుడే; 
తన్దాలుః = నిద్రించుచున్నదై; 
తద్వైపరీత్యక్రమమ్‌ = దానికి (వికాసమునకు) విపరీతమైన 
స్థితిని (హాసమును); 
అభ్యేతి = పొందుచున్నది. 
తాత్సర్యము: - 


శివుని (వ్రియురాలవైన యో కామాక్షీదేవీ! నీ మన్గహాన(టుభోను 
క్రొంగొత్తకలువతీవనుగా తెలిసికొనుచున్నాము. ఆ మందహాస ప్రభ శివాస్యేందుదర్శనమున 
వికాసమును తదభావమున హాసమును పొందుచున్నది. 


94 మన్గస్మిత శతకమ్‌ 
(n) 


వివరణము :- 

సత్పురుషులు అమ్మవారి మన్టస్మితమును చన్టికగా పేర్మానుట కమలత్వ 
కారణము కనంబడుచున్నది. ఆ చన్దాతపమమ్మ మన్దస్మితమే యయినచో మా 
అధికతాపమును మా ఆభ్యన్తరమైన అన్టకారమును దొలగింపకుండుటకు అందువలన 
మేము దుఃఖము కలవారమై యుండుటకు, కారణమేమో మేము తెలియకున్నాము అని 
వారనుచున్నారు. కావున అమ్మవారి మన్దస్మితముతో చన్దాతపమున కేమాత్రము పోలికలేదు, 
అని చంద్రాతపనింద స్ఫురించుటచే ప్రతీపాలంకారము వ్యంగ్యమగుచున్నది. మన్దస్మితము 
ఎంత అధికమైన తాపమునైన నివారింపంగలదు. చన్దసూర్యాదులు తొలగింపలేని మా 
ఆభ్యన్తరమైన అన్గకారమును అమ్మవారి మన్దస్మితము తొలగింపనున్నదనుటలో సంశయము 
లేదు కాని మాకు ఆమె మన్దస్మితము లభించు భాగ్యము లేదు. దానితో నే మాత్రము 
సరితూగజాలని చన్హాతపమే మాకు లభించుచున్నది. అది అమ్మవారి మన్దస్మితమంజరియే 
యని సత్పురుషులు చెప్పుట విని ఈ చన్దాతపమే ఆభ్యన్తరములైన అధికతాపాన్థకారముల 
తొలగింపగలదని భ్రమించితిమి. సత్పురుషులకు సర్వత్ర బ్రహ్మదర్శనముండుటచే వారికీ 
చన్దాతపమమ్మవారి మన్దస్మితముగానే తోచుట సరియెనదే కావచ్చును. మాకట్టి దర్శనము 
లేదు కదా! అదియే మా దుఃఖమునకు కారణము. మరొకటేదైన కలదేమో మాకు 
తెలియకున్నది. ఆభ్యంతరమైన ధ్వాన్తమనగా అజ్ఞానము. అమ్మవారి మన్టస్మితము 
సత్యజ్ఞానానందరూపము. అమ్మవారి యనుగ్రహముగల సత్పురుషులకే అజ్ఞానము 
తొలగును. అస్మదాదులకు యనుగ్రహభాగ్యమే లేకుండుటకు కారణమేమి? అమ్మవారికి 
వారియందు పక్షపాత మేల? మాయందుపేక్ష యుండుటకు కారణమేమియో 
తెలియకున్నామనుట కవి భావనము. సత్పురుషులితరులయెడ దోషమును దర్శింపరు. 
ఇది వారి యౌదార్యము. అందుకే చన్దాతపము నమ్మవారి మన్దస్మితముగా దర్శించి 
చెప్పినారు. కాని చన్దాతపమునకు కారణమైన చన్తుడు దోషాకరుడు. మేము దోషదర్శనము 
చేయుట కలవాటు పడిన పండితులము కావున చన్దాతపము నమ్మవారి మన్దస్మితముగా 
దర్శింపలేకున్నాము. అమలత్వము చన్దాతపము నందుండుట మాత్రమే సత్పురుషులు 
చూచినారు. మేమేమో పనిగట్టుకొని చన్హాతపహేతువైన చగన్లుని దోషాకరత్వము 
చూచువటకు విశ్రమింపకున్నాము. ఇంతచేసియు మాకు దుఃఖమే మిగిలినది అను వస్తువు 
వ్యంగ్యమగుటచే నిందు వస్తుధ్వని కలదు. 

—- ఆకినైల-- 

అవ:- పై శ్లోకమున అమ్మవారి మన్దస్మితము అమలత్వకారణమున చన్దాతపమని 
చెప్పంబడినది. ఈ శ్లోకమున రాగముతో నా హసితజ్యోత్న్న శివునకు స్నేహితురాలగు 
చున్నదని చెప్పంబడుచున్నది. 


శ్లో నమస్య ప్రణయప్రరోహకలహచ్చేదాయ పాదాబ్దయో- 
ర్మన్దం చన్రకిశోరశేఖరమణేః కామాక్షి! రాగేణ తే। 


ర్‌ర్‌ 


సారోల్లాసినీ వ్యాఖ్యా 91 


వంటి నీ యెబ్జని పెదవిని చుంబించు నేర్చుచే నెజ్బవారుచున్న నీ చిజునవ్వు కాంతితో 
సమానమైన స్థితిని పొందగోరుచున్నది. 
వివరణము :- 

ఆకాశగంగ స్వర్గములోని మేరుపర్వతమునుండి శివుని శిరస్సుపైకి, శివుని 
శిరస్సునుండి కైలాసపర్వతముమీదికి, కైలాసపర్వతము నుండి హిమాలయ పర్వతము 
మీదికి ప్రవహించుటచే ఆయా పర్వతముల సానుపులందలి గైరికాది ధాతువులు 
ఆకాశగంగతో కలియుటచే తెల్లనైన ఆకాశగంగకు ఎట్టిదనము కలిగినది. శరత్మాలపు 
మేఘములగుంపు తెల్లనిదైనను బాలభానుకిరణములచే నెజ్బదనము నొందినది. అట్లే 
అమ్మవారి స్మితరోచిస్సు సహజముగా తెల్లనిదైనను నెజ్జినిపెదవిపై ప్రకాశించుటచే 
పెదవియొక్క ఎజ్జదనము అమ్మవారి స్మితరోచిస్సునకు సంక్రమించినది. ఆకాశగంగయు 
శారదకాదంబినియు సాంక్రామికమైన ఎజ్జిదనము నొందినవై పెదవుల యొజ్జదనము 
సంక్రమించిన చిబునవ్వుతో సమమైన స్థితి నొందుటకు కోరుచున్నవి యని ఆకాశగంగా 
శరత్మాదంబినులకు లేని కోరిక యున్నట్లు చెప్పబడుటచే నతిశయోక్త్యలంకారము కలదు. 
దాని వలన ఉపమానములైన ఆకాశగంగాశరత్మాదంబినులే ఉపమేయమైన అమ్మవారి 
స్మితరోచిస్సుతో సమానమైన స్థితిని బొందగోరుచున్నా మని చెప్పుటచే ప్రతీపాలంకారస్ఫూర్తి 
కలదు. యాన్తీ భాన్తీ అని ప్రథమ ద్వితీయ పాదాలయం దుండుటచే ఆద్యనుప్రాసమును 
కలదు. 

ధా హాల 

అవ॥:- పై శ్లోకమున ఆకాశగంగా శరన్మేఘావలులతో పోలిక అమ్మవారి స్మిత 
రోచిస్సునందు స్ఫురింపంజేయబడినది. ఈ శ్లోకమున చంద్రహిమజల ముక్తామణులతోడి 
పోలిక స్ఫురింపంజేయబడుచున్నది. 


శ్లో శ్రీకామాక్షి! ముఖేన్దుభూషణమిదం మన్దస్మితం తావకం 
నేత్రానన్గకరం తథా హిమకరో గచ్చేద్యథా తిగ్మతామ్‌। 
శీతం దేవి! తథా యథా హిమజలం సన్తాపముద్రాస్పదం 
శ్వేతం కిబ్బు యథా తథా మలినతాం ధత్తే చ ముక్తామణిః॥। 62 


ప్రతిపదార్థము వా 

శ్రీకామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
ముఖేన్గుభూషణమ్‌ = ముఖచగన్లునకు అలంకారమైన; 
తావకమ్‌ = నీకు సంబంధించిన; 
మన్గస్మితమ్‌ = చిజునవ్వు; 

హిమకరః = చ[న్లుడు; 


92 మన్దస్మితశతకమ్‌ 

యథా ఏ విధముగా; 

తిగ్మతామ్‌ తీక్షణత్వమును; 

గచ్చేత్‌ పొందునో; 

తథా ఆ విధముగా; 

నేత్రాననకరమ్‌ కన్నులకు ఆనందము కలిగించునట్టిది; 
యథా ఏవిధముగా; 

హిమజలమ్‌ మంచునీరు; 

సన్తాపముద్రాస్పదమ్‌ సన్తాపచిహ్నములకు నిలయమగునో; 
తథా ఆవిధముగా; 

శీతమ్‌ చల్లనిది; 

కిళ్చు మరియు; 

యథా ఏ విధముగా; 

ముక్తామణిః ముత్తెము; 

మలినతామ్‌ మలినత్వము; 

ధత్తే ధరించునో; 

తథా ఆవిధముగా; 

శ్వేతమ్‌ తెల్లనిది. 

తాత్పర్యము: - 


అమ్మా! నీ ముఖచనన్లున కలంకారమైన నీ చిబునవ్వు చ[న్లుడు తీక్షణముగా 
ననిపించునంత నేత్రానందకరము. మంచునీరు సన్లాపలక్షణముల నెలవు అనిపించునంత 
చల్లనిది. ముత్తెము మలినమనిపించునంత తెల్లనిది. 


వివరణము :- 


చన్తునకు తీక్షణతాయోగము, హిమజలమునకు సన్హాపహేతుత్వ యోగము, 


ముత్తెమునకు మలినత్వయోగములు లేకున్నను ఉన్నట్లు వర్ణించుటచే నిట 
నతిశయోక్యాలంకారము కలదు. దీనివలన అమ్మవారి మన్గన్మితమునకు గల 
నేత్రాననకరత్వ, శీతత్వ, శ్వేతత్వములు చంద్ర హిమజల ముక్తాతిశాయులను వస్తువు 
వ్యంగ్య ముండుటచే నిట వస్తుధ్వని కలదు. 
౫ హాల 

అవ:- పై శ్లోకమున అమ్మవారి మన్దస్మితమునకు చన్టహిమజలముక్తామణుల 
అల్పత్వము జెప్పంబడినది. ఈ శ్లోకమున చన్దాతపము మన్దస్మితము కన్న అల్పమని 
చెప్పబడుచున్నది. 
శ్లో త్వన్మన్షస్మితమజ్యురిం ప్రసృమరాం కామాక్షి! చన్దాతపం 

సన్తస్సన్తతమామనన్యమలతా తల్లక్షణం లక్ష్యతే! 


56 


సారోల్లానినీ వ్యాఖ్యా 93 


అస్మాకం న ధునోతి తాపమధికం ధూనోతి నాభ్యన్తరం 
ధ్వాన్తం తట్టలు దుకిభఖినో వయమమీ కేనేతి నో విద్మహే॥68 


ప్రతిపదార్థము: - 

కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
ప్రసృమరామ్‌ = వ్యాపించు; 
త్వన్మన్షస్మితమంజరీమ్‌ = నీ చిజునవ్వు గుత్తిని; 
చన్దాతపమ్‌ = వెన్నెలనుగా; 
సన్వః = సత్పురుషులు; 
సంతతమ్‌ = ఎల్లప్పుడు; 
ఆమనన్ని = చెప్పుదురు; 
అమలతా = స్వచ్చతయే; 
తల్లక్షణమ్‌ = దాని లక్షణముగా; 
లక్ష్యతే = కనంబడుచున్నది; 
తత్‌ = అది; 

అస్మాకమ్‌ = మాయొక్క 
అధికమ్‌ = అధికమైన; 
తాపమ్‌ = తాపమును; 

న ధునోతి = తొలగించుటలేదు; 
ఆభ్యన్తరమ్‌ = లోని; 

ధ్వాన్తమ్‌ = చీకటిని; 

న ధూనోతి = తొలగించుటలేదు; 
ఖలు = కదా; 

అమీ = ఈ; 

వయమ్‌ = మేము; 

కేన = ఏ కారణముచేత; 
దుఃఖినః = దుఃఖము కలవారమగుచున్నామో; 
నో విద్మహే = తెలియకున్నాము. 
తాత్పర్యము: - 


అమ్మా! సత్పురుషులు వ్యాపించు నీ మన్దస్మితమంజరిని చూచి వెన్నెలయే 
యనుచున్నారు. దాని (వెన్నెల) స్వచ్చత కనబడుచున్నది కాని అధికమైన తాపమును 
కాని, ఆభ్యన్తరమైన అన్థకారమును గాని, అది తొలగించుట లేదు. ఏ కారణమువలన 
మేము దుఃఖముకలవార మగుచున్నామో తెలియకున్నాము. 


98 మన్దస్మితశతకమ్‌ 
యణ 


జలా(డా)ంతరమునుంటి పుట్టును. అమ్మవారి స్మితమంజరి ఆ జడములకు దూరముగా 
నుండునట్టిది. ఇట్లు యన్ని యంగములలో విలక్షణమైన అమ్మవారి స్మితమంజరి 
తెల్లనిదైనంత మాత్రమున శంఖముతో పోలునని చెప్పుట యెట్లు? 


వివరణము :- 


శంఖములలో ముత్తెములుండుననుట కవి సమయసిద్ధము. ముక్తానామ్‌ అను 
శబ్దమునకు ఒక యర్థము ముత్తెములు మరొర యర్థము ముక్తినొందినవారు. శంఖము 
ముత్తెములను తననుండి దూరము చేయును. అమ్మవారి స్మితమంజరి ముక్తులకు 
సంతోషమును కలిగించుచు తనకడనే యుంచుకొనును. శంఖము ధూతమరుత్తు అనగా 
ఊదినప్పుడు లోని మరుత్తులు (ననగా) గాలులు బయటకు వెళ్ళగొట్టును. అమ్మవారి 
స్మితమంజరి మరుత్తులను అనగా దేవతలను వెడలగొట్టదు పైగా పరిపాలించుచుండును. 
శంఖము నీటిలోపలి నుండి పుట్టును. జలాన్తరాత్‌ అనగా నీటిలోపలినుండి యొక యర్థము, 
జడము నుండి అని మరియొక యర్థము. శంఖము జలాన్తరమునుండి యనగా జడాన్తరము 
నుండి అనగా మరొక జడమునుండి పుట్టును. జలము జడమే శంఖము జడమే కావున 
శంఖము మరొక జడము నుండి పుట్టినది. ఆ విధముగా అమ్మవారి స్మితమంజరి జడము 
నుండి పుట్టలేదు. చిద్రూపిణి చిద్ధనయునగు నమ్మవారిలో నుండి పుట్టినది. పైగా జడులకు 
దూరముగానే యుండును. ఇట్లన్ని విషయములలో శంఖమునకు అమ్మవారి స్మితమునకు 
వైషమ్యముండగా పోలిక యెట్లు? స్మితమంజరికి శంఖమునకు నొక్క తెల్లదనమునందే 
సామ్యము. మిగిలిన యన్ని యంశములలో వైషమ్యమున్నది. సామాన్యధర్మము (తెలుపు) 
సమానమైనను ఉపమానోప- మేయములకు విశేషమున్నది కావున వ్యతిరేకాలంకార 
మేర్చడుచున్నది. 

ధా హాల 

అవ:- అమ్మవారి స్మితమునకు శంఖము సాటి రాజాలదని పై శ్లోకమునంజెప్పబడినది. 
ఈ శ్లోకమున మన్గారచ[న్దాదులు సైతము అమ్మవారి మన్దస్మితములకు సాటి కాజాలవని 
చెప్పంబడుచున్నది. 


శ్లో శ్రీకామాక్షి! తవ స్మితద్యుతిర్సురీవైదగ్ధ్యలీలాయితం 
పశ్యనో9_పి నిరన్తరం సువిమలం మన్వా జగన్య్మణ్ణలే!। 
లోకం హాసయితుం కిమర్థమనిశం ప్రాకాశ్యమాతన్న్వతే 


మన్దాక్షం విరహయ్య వస్తువిభవం మన్గారచన్రాదయః॥ 66 
ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
తవ = నీయొక్క; 


ర్‌7 


సారోల్లాసినీ వ్యాఖ్యా 95 


బన్ఫూకప్రసవశ్రియం జితవతో బంహీయసీం తాదృశీం 
బిమోష్టస్య రుచిం నిరస్య హసితజ్యోత్స్నా వయస్యాయతే।। 64 


ప్రతిపదార్థము - 

కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 

ప్రణయ ప్రరోహకల హచ్చేదాయ = ప్రణయముయొక్క పెంపునందలి 
కలహముయొక్క నాశము కొజకు; 

తే = నీయొక్క 

పాదాబ్దయోః = పాద కమలమునందు; 

మందమ్‌ = మెల్లగా; 

నమస్య = వంగిన; 

పాదాబ్దయోః = పాదకమలములయొక్క 

రాగేణ = రాగముతో; 

బన్ఫూకప్రసవశ్రియమ్‌ = బన్నూక (మంకెన) కుసుమకాంతిని; 

జితవతః = జయించిన; 

చన్టకిశోరశేఖరమణేః = బాలచన్లుని శిరోభూషణమణిగా 
ధరించిన శివునియొక్క 

తాద్భశీమ్‌ = అటువంటి; 

బంహీయసీమ్‌ = గొప్పనైన; 

బిమోష్టస్య = దొండపండువంటి పెదవియొక్క 

రుచిమ్‌ = కాంతిని; 

నిరస్య = నిరసించి; 

తే = నీయొక్క; 

హసితజ్యోత్స్నా = నవ్వు వెన్నెల; 

వయస్యాయతే = స్నేహితురాలగుచున్నది. 

తాత్సర్యము: - 


అమ్మవారితో శివునకు ప్రణయకలహము కలిగినపుడు శివుడామె పాదముల 
పైకి మెల్లగా వంగెను. అప్పుడు ఆ పాదములందలి యెజుపు శివుని శిరోభూషణమైన 
స్వచ్చమైన బాలచన్లుని కాంతితో కలిసి యెజ్జివారి బన్నూక ప్రసవ కాంతినే జయించినది. 
దొండపండువంటి అమ్మవారి పెదవి పైనున్న యొఖ్జిని కాంతిని దాటి వచ్చిన అమ్మవారి 
చిజునవ్వే శివునకు మిత్రురాలైనది. 


వివరణము :- 
శివుడు తెల్లనివాడు. ఆయన శిరోభూషణమణియైన బాలచన్లుడు తెల్లనివాడే. 


96 మన్గస్మిత శతకమ్‌ 
(n) 


శివుని హృదయమున అమ్మవారి పట్ల (రాగమున్నది) ప్రణయమున్నది. ఆ 
ప్రణయమెక్కువగా నున్నది అని ప్రణయప్రరోహకలహచ్చేదాయ అను శబ్దములోని ప్రరోహ 
శబ్దము తెలుపుచున్నది. ప్రణయము ప్రవృద్ధమగుచున్నప్పుడు అల్పహేతువున సైతము 
అమ్మవారికి కోపము వచ్చును. అది ప్రణయకోపమే. ఆ కోపమును బాపుటకు శివుడామె 
పాదములపై వ్రాలుట తప్పదు. అట్టి సమయమున ఆమె పాదములందలి రాగము శివుని 
శిరోభూషణమణియైన చన్తునకు సంక్రమించును. శివుని స్వచ్చ్చహృదయమున అమ్మవారి 
యెడ రాగము గలిగినట్లే ఆమె పాదముల రాగము శివశిరోభూషణమణియైన చన్తునకు 
సంక్రమించినది. అమ్మవారి పెదవి యెట్డనిది. అది బన్ఫూకప్రసవకాంతిని జయించినది. 
అంతటి యెజుపును దాటి చిబునవ్వు బయటికి వచ్చినది. ఎందుకు? శివునంతటి 
వీతరాగి తన కపట (ప్రణయ) కోపమునకే భయపడి పాదములపై వ్రాలినాడే అని. 
మొదటనే ఆ కోపము తెచ్చిపెట్టుకొన్నది. శివుడు పాదములపై వ్రాలిన పిమ్మట కూడ 
ఎట్లుండగలదు? కోపము పోయి బిగించిన దొండపండువంటి పెదవి విప్పారినది. తెల్లని 
చిజునవ్వు పెదవి యెజుపును చీల్చుకొని బయటకు వచ్చినది. నాయిక కోపము తగ్గినదని 
ఇక మీ రామెను సమీపించవచ్చునని చెప్పుటకు వచ్చిన నాయిక ప్రాణసఖివలె ఆ చిజునవ్వు 
శివునకు తోచినది. అమ్మవారి చిబునవ్వు ఆమె యెట్జని పెదవిని చీల్చుకొని వచ్చినదనగా 
ఆమె యెదలోని యెట్బని కోపమును జీల్చుకొని వచ్చినదని యర్థము. ఆ కోపము విరిసినట్లే 
పెదవి విరిసినది. ఇక్కడ ఎజుపు తెలుపులలో తెలుపు జయించినది. శివుని స్వచ్చమైన 
హృదయమున ప్రణయము ప్రరోహమొందిన దనగా తెలుపు నెజుపు జయించినదని 
యర్థము. ప్రణయమెజ్జనిదే కోపమును ఎటజ్జనిదే యని కవి సమయము. శివుడు అమ్మవారి 
పాదములపై వ్రాలినపుడు శివ శిరోభూషణమణి (చంద్రకాంతమణి) యైన చ[న్లుడు 
అమ్మవారి పాదముల ఎటుపుకాంతిచే బన్ఫూకప్రసవకాంతిని జయించునంత ఎటజ్జబడినాడు. 
అనగా ఇక్కడ ఎజుపు తెలుపును జయించినది. అమ్మవారి పాదములు సహజముగానే 
కమలములవలె నెజ్జినివి పైగా పాదములకు ఆమె లత్తుక లేక పారాణి ధరించినది. ఇక 
చన్లుని తెల్లదనమెట్లు నిలువగలదు. చన్ట (కాంతిమణి) రూపమైన శివ శిరోభూషణమణి 
పద్మారాగమణియైనది. ఈ యెజుపు తెలుపుల పరస్పరాధిక్యమే, అమ్మవారి కంటె 
శివుడెక్కువయని శివుని కంటె నమ్మవారెక్కువ యని తెలియుటచే నీ శ్లోకమున వస్తుధ్వని 
యున్నది. హసితజ్యోత్సయందు వయస్యాత్వ ముత్రేక్షింపంబడుటచే నీ శ్లోకమున 
నుత్రేక్షాలంకార మున్నది. శృంగారప్రబన్టములలో నాయకుడు నర్మసచివుని ద్వారమున 
నాయికయొక్క కోపమును పోగొట్టుట (లేక) నాయిక నర్మసభఖిద్వారమున నాయకుని 
కోపమును పోగొట్టుట ప్రసిద్ధమైనదే. మన్దహసితము నర్మసభఖీత్వమునొందుట 
అనిదంపూర్వమైన మూకమహాకవి యొక్క కల్పనము. 
on దా 

అవ:- పై శ్లోకమున హసితము జ్యోత్స్నగా రూపింపంబడినది. ఈ శ్లోకమున హసితము 
కంబ్వతిశాయిధావల్యము వర్ణింపంబడుచున్నది. 


ర్‌రి 


సారోల్లాసినీ వ్యాఖ్యా 


97 


శ్లో ముక్తానామ్‌ పరిమోచనం విదధతస్త శ్రీతినిష్పాదినీ 
భూయో దూరత ఏవ ధూతమరుతస్తత్సాలనం తన్వతీ। 
ఉద్భూతస్య జలాన్తరాదవిరతం తద్దూరతాం జగ్ముషీ 
కామాక్షి! స్మితమజ్యురీ తవ కథం కమో స్తులామశ్చుతే।। 65 


ప్రతిపదార్థము: - 

కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
ముక్తానామ్‌ = ముత్తెములయొక్క 
పరిమోచనమ్‌ = పరిత్యాగమును; 
విదధతః = చేయునట్టి; 
ధూతమరుతః = తొలగించిన వాయువులుగల; 
జలాన్తరాత్‌ = నీటిలోపల నుండి; 
ఉద్భూతస్య =. కృట్టిన 

కమ్చోః = శంఖముయొక్క 
తులామ్‌ = పోలికను; 

భూయః = మాటిమాటికి; 
తక్రీతినిష్పాదినీ = వారికి(ముక్తులకు) ప్రీతిని గలిగించునట్టి; 
దూరతః+ఏవ = దూరమందుండియే; 
తత్‌ = ఆ దేవతల; 

పాలనమ్‌ = పాలనమును; 

తన్వతీ = చేయునట్టి; 

అవిరతమ్‌ = ఎల్లప్పుడు; 
తద్దూరతామ్‌ = ఆ జడులకు దూరమును; 
జగ్ముషీ = పొందునట్టి; 

తవ = నీయొక్క 

స్మితమంజరీ = చిటునవ్వుగుత్తి; 

కథమ్‌ = ఎట్లు 

అశ్చుతే = పొందును? 
తాత్పర్యము: - 


శంఖము ముక్తములననగా ముత్తెములంబైకి జిమ్ముచుండును. అమ్మవారి 
స్మితమంజరి ముక్తులకు మాటిమాటికి ప్రీతిని గలిగించుచుండును. శంఖము నూదినపుడు 
లోపలి మరుత్తులు అనగా గాలులు బయటికి పోవుచుండును. అమ్మవారి స్మితమంజరి 
ఆ ధూతమరుత్తుల అనగా ప్రాణాయామము చేయు యోగుల పాలనమొనర్చును. శంఖము 


102 మన్దస్మితశతకమ్‌ 

నిత్యమ్‌ = ఎల్లప్పుడు; 

తవ =; 
స్మితేన్గుమహసామ్‌ = చిజునవ్వు వెన్నెలలయొక్క 
ఆస్వాదమ్‌ = ఆస్వాదమును; 
ఆతన్వతే = చేయుచున్నవో; 

తాని = ఆ; 

చాకోరాణి ఏవ = చకోరసమూహములే; 
విశ్వాన్తరే = ప్రపంచములోపల; 
పరమ్‌ = మిక్కిలి; 

ధన్యాని = ధన్యములైనవిగా; 
మన్యామహే = తలచుచున్నాము. 
తాత్సర్యము: - 


అమ్మా! కామాక్షీదేవీ! కమ్బాతీరకుటుంబములలో తిరుగుచు నీ చిజునవ్వు 
వెన్నెలల నాస్వాదించుచున్న వే చకోరములో విశ్వము నందాచకోరములే ధన్యములని 
భావించుచున్నాము. 


వివరణము :- 

అమ్మవారు శ్రీ కాంచీపురదీపరత్నకలిక యైనను ఆమె చరాచరేశ్వరి 
కాంచీపురమును వెలిగించుచునే చరాచరముల నేలుచున్నది. కాంచీపురము 
కమ్సానదీతీరమునందున్నట్టి పట్టణము. ఆ నగరమున నివసించు వారు ధన్యాత్ములు. 
ఏలననగా వారి కమ్మవారి చిజునవ్వు వెన్నెల నాస్వాదించు సౌభాగ్యమున్నది. చన్రకాన్తి 
నాస్వాదించు చకోరములెన్ని విశ్వమున లేవు? వాని కమ్మవారి చిజునవ్వు వెన్నెల 
నాస్వాదించు భాగ్యము లేదు. కాని ఆ చకోరములకును చుడు ప్రభువు కాడు. చరాచరేశ్వరి 
కామాక్షీ దేవియే కదా! అమ్మవారి చిజునవ్వు వెన్నెల అంతరంగమున యోగులకు 
లభించునట్టిది. వారి యంతరంగమే శ్రీ కాంచీపురము, వారి యన్తరంగములందు 
చిద్దీపకలికయై సాక్షాత్మరించు నమ్మవారి చిజునవ్వు ఇతరులకు దుర్భరము. అయినను 
శ్రీ కాంచీపురము అమ్మవారి దివ్యక్షేత్రము కావున అక్కడ నుండు వారు ధన్యులే. అది 
క్షేతమహత్త వ్రమున తద్వాసులకు లభించిన ధన్యత్వము. పూర్వజన్మపుణ్యము లేనిదే యా 
దివ్యక్షేతమున జన్మ దుర్లభము. ఈ యర్థమంతయు శ్రీ కాంచీపుర దీపరత్నకలికే, 
చరాచరేశ్వరి యను అమ్మవారి సంబోధనల వల్ల స్ఫురించును. 

on దా 

అవ:- పై శ్లోకమున కాంచీపుర చకోరాస్వాద్యములైన అమ్మవారి స్మితేన్గు మహస్సు 
వర్ణింపంబడినది. ఈ శ్లోకమున విరుద్ధ ధర్మాశ్రయమైన అమ్మవారి స్మితరోచిస్సముల్లాసము 
వర్ణింపంబడుచున్నది. 


59 


స్మితద్యుతి... లీలాయితమ్‌ 


సారోల్లానినీ వ్యాఖ్యా 99 


చిజునవ్వు కాంతినదియొక్క 
సామర్భాచరణమును; 


నిరన్తరమ్‌ ఎల్లప్పుడు; 

పశ్యన్తః+అపి చూచుచున్నాను; 

జగన్మబ్లలే జగత్తుయొక్క మండలమున; 
సువిమలమ్మన్యా మిక్కిలి నిర్మలులమని తలచుకొను; 
మన్గారచన్దాదయః మన్గ్హారము, చ[న్లుడు మొదలగునవి; 
మన్దాక్షమ్‌ సిగ్గును; 

విరహయ్య విడచి; 

లోకమ్‌ లోకమును; 

హాసయితుమ్‌ నవ్వించుటకు; 

అనిశమ్‌ ఎల్లప్పుడు; 

వస్తువిభవమ్‌ వస్తువులయొక్క వైభవమును; 
ప్రాకాశ్యమ్‌ బయట పెట్టుటకు; 

కిమర్ధమ్‌ ఎందుకు; 

ఆతన్వతే చేయుచున్నది? 

తాత్పర్యము: - 


అమ్మా! నీ చిజఖునవ్వు ప్రవాహముయొక్క విలాసమును చూచుచున్నాను. 
మన్గారచ[న్దాదులు ఈ లోకమున తామే నిర్మలులమని తలచువారై సిగ్గు విడచి ఈ 
లోకమును నవ్వించుటకు ఈ లోకములోని వస్తువుల నెందుకు ప్రకాశింపంజేయుచున్నారు? 


వివరణము :- 


మన్దారచన్రాదులకు లేని సువిమలమ్మన్యత్వము సిగ్గువిడచుట వాని కున్నట్లు 


చెప్పుటచే నిట నతిశయోక్యలంకారము కలదు. మనస్దారచన్దాదులకు లోకమున పరిహాసము 
తప్ప మరొక లాభము లేదని చెప్పుటచే ప్రకాశమున నవి అమ్మవారి స్మితద్యుతికి సాటిరావని 
వ్యంగ్యమగుచున్నది. 

డా దా 
అవ:- పై శ్లోకమున అమ్మవారి స్మితమునకు మన్గార చగ్లాద్యాధిక్యము చెప్పబడినది. 


= 


ఈ శ్లోకమున క్షీరాబ్ధికంటెను అమ్మవారి మన్దహాసమధికమని చెప్పంబడుచున్నది. 


శ్లో॥ క్రీరాబ్దేరపి శైలరాజతనయే త్వన్మనహాసస్య చ 
శ్రీకామాక్షి! వలక్షమోదయనిధేః కిజ్బిద్భిదాం బ్రూమహే। 
ఏకస్మై పురుషాయ దేవి! స దదౌ లక్ష్మీం కదాచిత్సురా 


సర్వేభ్యో౭ పి దదాత్యసౌ తు సతతం లక్ష్మీం చ వాగీశ్వరీమ్‌! 67 


100 మన్దస్మితశతకమ్‌ 
ప్రతిపదార్థము: - 

శైెలరాజతనయే = పర్వతరాజపుత్రివైన; 
శ్రీ కామాక్షి! దేవి! = ఓ కామాక్షీ దేవీ! 
వలక్షమోదయనిధేః = తెలుపుదనము పుట్టునిధియెన; 
క్రీరాబ్దేః+అపి = పాలసముద్రమునకును; 
త్వన్మనహాసస్య చ = నీ చిజునవ్వునకును; 
కించిద్భిదామ్‌ = కొంచెము భేదమును; 
(బూమహే = చెప్పుచున్నాము; 

సః = ఆ పాలసముద్రము; 
పురా = పూర్వము; 

కదాచిత్‌ = ఒకప్పుడు; 

లక్ష్మీమ్‌ = లక్ష్మిని 

ఏకస్మై = ఒక; 

పురుషాయ = పురుషుని కొజకు; 
దదౌ = ఇచ్చెనట; 

అసౌ = ఈ మన్దహాసమ్ము; 
సర్వేభ్యః+అపి = అందరికి కూడ; 
లక్ష్మీమ్‌ = లక్ష్మిని 

వాగీశ్వరీమ్‌ చ = సరస్వతినికూడ; 
దదాతి = ఇచ్చుచున్నది. 
తాత్పర్యము: - 


అమ్మా! పర్వతరాజపుత్రీ దేవీ! పాలసముద్రము, నీ మనహాసమును తెల్లనివే. 
కాని కొంచెము భేదమును కూడ చెప్పుచున్నాము. ఆ పాలసముద్రము ఎప్పుడో పూర్వము 
ఒక పురుషునికి లక్ష్మి నిచ్చెనట. నీ మనహాసము మాత్రమెల్లప్పుడు లక్ష్మితోపాటు సరస్వతిని 
అందబకును ఇచ్చుచున్నది. 
వివరణము :- 

ఉపమానోపమేయములైన క్షీరాబ్ది మన్గహాసములకు ఒక పురుషునికి లక్ష్మినిచ్చుట. 
అందరకు లక్ష్మితో పాటు సరస్వతిని కూడ ఇచ్చుట మనహాసమునందున్నదే కాని 
పాలసము[ద్రమునందు లేదు. ఈ విశేషము చెప్పంబడుటచే నిట వ్యతిరేకాలంకారమున్నది. 
పాలసముద్రము విష్ణుదేవునకు లక్ష్మినిచ్చుట పురాణకథ కావున విశ్వసింపదగినదే కాని 
సాక్ష్యము మాత్రము నేడు లభింపదు. అమ్మవారి మన్టహాసము మాత్రము అందఅకుం 
(తనను సేవించిన వారికి) లక్ష్మిని సరస్వతిని రెండింటినిచ్చుట సర్వ ప్రత్యక్షము. ఒకటి 


60 


సారోల్లాసినీ వ్యాఖ్యా 101 


ప్రత్యక్ష ప్రమాణలబ్బార్థము. మరొకటి ఐతిహ్యప్రమాణలబ్ధిము. ఐతిహ్యప్రమాణము 
నందజంగీకరింపరు. ప్రత్యక్షము నందజంగీకరించెదరు. కావున అమ్మవారి మందస్మితము 
(యొక్క లక్ష్మీసరస్వతుల నందరకిప్పటికి ఇచ్చుచుండుట ప్రత్యక్ష ప్రమాణసిద్దార్థము. 
కావున ఐతిహ్యప్రమాణలబ్ధమైన క్షీరాబ్ది లక్ష్మిని విష్ణుదేవునకిచ్చుట అను దానికన్న 
విశ్వసనీయము. ఈ యర్థమంతయు దదౌ” అను క్రియలోని అప్రత్యక్షార్థ భూతకాలవాది 
లిట్‌ ప్రయోగమునను సతతవ్‌ దదాతి అను పదముల ప్రయోగముచేతను 
వ్యక్తమగుచున్నది. చార్వాకులు ప్రత్యక్షము నొక్కదానినే ప్రమాణమందురు. వారికనుమానాది 
ప్రమాణములు ప్రమాణములు కావు. వైశేషికులు, నైయాయికులు, తార్మికులు, ప్రత్యక్షము 
అనుమానమును ఈ రెండింటిని బౌద్దులవలె ప్రమాణములుగా నంగీకరించెదరు. 
బౌద్దులంగీకరించని ఆగమమును (వేదమును) అనగా శబ్బప్రమాణమును కూడా 
అంగీకరించెదరు. బౌద్భులంగీకరించని ఉపమానమును కూడా ప్రమాణముగా 
అంగీకరించెదరు. జైనులు ప్రత్యక్షము, అనుమానము, ఆగమము (జినునివాక్యమును) 
అను మూడింటిని ప్రమాణాలుగా నంగీకరించెదరు. మీమాంసకులు, వేదాంతులు 
నైయాయికవై శేషికులంగీకరించిన అర్భాపత్తిని, అనుపలబ్టిని ప్రమాణములుగా 
నంగీకరించెదరు. వీరికి ప్రమాణములాఖెనవి. పౌరాణికులు, సంభవైతిహ్యముల రెంటిని 
ప్రమాణములుగా నంగీకరించి అష్ట ప్రమాణవాదులైనారు. 
om దా 

అవ:- _ పై శ్లోకమున సర్వులకు లక్ష్మీసరస్వతీ దానముచే కలిగిన ధన్యత్వం అమ్మవారి 
మన్దహాసమున జెప్పంబడినది. ఈ శ్లోకమున నా మన్దహాసము అను చన్ధిక నాస్వాదించు 
చకోరములో యనందగిన కాంచీపురవాసి యోగుల ధన్యత్వము చెప్పంబడుచున్నది. 


శ్లో॥ శ్రీకాజ్చీపురరత్నదీపకలికే! తాన్యేవ విశ్వాన్తరే 
చాకోరాణి చరాచరేశ్వరి పరం ధన్యాని మన్యామహే। 
కమ్పాతీరకుటుమృచంక్రమకలాచుఇల్బూని చఇ్బూపుటై- 
ర్నిత్యం యాని తవ స్మితేన్చుమహసామాస్వాదమాతన్వతే॥। 68 


ప్రతిపదార్థము: - 

చరాచరేశ్వరి! = చరాచరములకు ఈశ్వరివైన; 

శ్రీకాంచీపురరత్నదీపకలికే = శ్రీ కాంచీనగరమునకు రత్నదీపకలికవైన 
కామాక్షీదేవీ; 

యాని = ఏవి (చకోరములు); 

కమ్పాతీరకుటుమృచంక్రమకలా = కమ్పానదీతీరమునందు కుటుంబములలో 

చుంచూని తిరుగు కల యందు సమర్థములై; 

చంచూప్తుటైః = ముక్కు పుటములతో; 


106 మన్దస్మితశతకమ్‌ 

ప్రాగల్భ్యమ్‌ మార్గగతి ప్రగల్భతను; 
అభ్యేయుషి = పొందగా; 

అయమ్‌ = ఈ; 

చన్దః = చ[న్లుడు; 
యువరాజతామ్‌ = యౌవరాజ్యమును; 
కలయతే = పొందుచున్నాడు; 
చన్లికా = వెన్నెల; 

చేటీధురమ్‌ = దాసీభావమును; 
సుధార్సురీ చ = అమృతనదియగు; 
సా = ఆ; 

గంగా చ = గంగయు; 
సహచరీసాధర్య్యమ్‌ = సభఖీసమానధర్మమును; 
ఆలంబతే = పొందుచున్నది. 
తాత్పర్యము: - 


అమ్మవారి మనస్మిత జ్యోతిస్సు తెలుపుదనపుచక్రవర్తిత్వమును పొందగా చన్తుడు 
యువరాజగుచున్నాడు. వెన్నెల దాసీభావము పొందుచున్నది. అమృతమును ప్రవహించు 
గంగానది స్నేహితురాలగుచున్నది. 
వివరణము :- 

మన్ఫస్మితమునందు సార్వభౌమత్వము, చన్దునియందు యువ రాజత్వమును, 
చన్దికయందు చేటీభావమును, గంగయందు సఖీత్వమును ఆరోపించుటచే నీ శ్లోకమున 
పదార్థవృత్తి నిదర్శనాలంకార మేర్చడుచున్నది. మన్దస్మితమున కీ సార్వభౌమత్వము 
తెలుపుదనమునకు సంబంధించినది కావున తెల్లనిచన్టచస్టికాగంగలకు యువరాజత్వ 
చేటీత్వ నఖీత్వములను చెప్పుట యుచితముగానున్నది. మన్ళన్మిత మునకు 
సార్వభామత్వమున్నప్పుడు మన్గన్మితమునకు వుత(ప్రాయుడైన చన్మునకు 
యువసార్వభౌమత్వము రావలసియుండగా యువరాజత్వము మాత్రమే చెప్పబడినది. 
అమ్మవారి హసితమునకు కోట్ల కొలది చనులు పుత్రప్రాయులుగా నున్నారు. కావున 
మనము చూచు నీ చన్లునకు యువరాజత్వము మాత్రమే కలిగించుచున్నది. ఈ చ[న్లునకు 
జ్యేష్ట పుత్రత్వము నిశ్చితము కాదు కావున యువరాజత్వము మాత్రమే అమ్మవారి 
నిర్దేతుకమైన దయవలన (లేక) చన్తుడు అమ్మవారి పంచదశీ విద్యలలో నొకవిధమైన 
దానికి ద్రష్ట యగుటచే యువరాజత్వము కలిగినది, అని అయం శబ్దము తెలుపుచున్నది. 
చన్చిక కా విధముగా మన్రదష్ట్రత లేకపోవుటచే దాసీభావము మాత్రమే కలిగినది. గంగను 
సుధార్సురి యని విశేషించుటచే భూలోకమునకు రాక మునుపు మాత్రమే ఆమెకు 


61 


సారోల్లానినీ వ్యాఖ్యా 103 


శ్లో శైత్యప్రక్రమమాగ్రితో౭ పి నమతాం జాద్యప్రథాం ధూనయ- 
ధ్రాగవ్యజ్ఞనపేశలో9 పి గిరిశే వైమల్యముల్లాసయన్‌। 
లీలాలాపపురస్సరో9_పి సతతం వాచంయమాన్‌ ప్రీణయ- 
న్మామాక్షి! స్మితరోచిషాం తవ సముల్లాసః కథం వర్ణ్వతే॥। 69 


ప్రతిపదార్థము: - 

కామాక్షి = ఓ కామాక్షీదేవీ!; 

శైత్యప్రక్రమమ్‌ = శైత్యారమృమును; 

ఆభ్రితః+అపి = ఆశ్రయించిన దైనను; 

నమతామ్‌ = నమస్మరించువారియొక్క 

జాద్యప్రథామ్‌ = జాద్యస్థితిని; 

ధూనయన్‌ = తొలగించుచున్న; 

గిరిశే = శివుని యందు; 

రాగవ్యంజన పేశలః +అపి = రాగమును వ్యంజింపంజేయు 
సౌకుమార్యము గలదైనను; 

వైమల్యమ్‌ = నిర్మలత్వమును; 

ఉల్లాసయన్‌ = ప్రకటించుచున్న 

లీలాలాపపురస్సరః+అపి = విలాసప్రసంగములలో ముందు 
నడచునదైనను; 

సతతమ్‌ = ఎల్లప్పుడు; 

వాచంయమాన్‌ = మౌనులను; 

ప్రీణయన్‌ = సంతోషింపంజేయుచున్న; 

తవ = నీయొక్క; 

స్మితరోచిషామ్‌ = చిజునవ్వు కాంతులయొక్క 

సముల్లాసః = వికాసము; 

కథమ్‌ = ఎట్లు 

వర్ధతే = వర్ణింపంబడును? 

తాత్పర్యము: - 


అమ్మవారి చిజునవ్వు చల్లనిదైనను నమస్మరించువారి జాడ్యము నపహరించును. 
శివునియందు రాగమును వ్యంజింపంజేయునదైనను స్వచ్చతను వెల్లడించుచునే యుండును. 
విలాసప్రసంగములలో దిట్టథైనను మౌనులను సంతోషింపంజేయును. ఇట్లు 
విరుద్దదర్శనముల కాశ్రయమైన నీ చిజునవ్వు కాంతుల నెట్లు వర్ణింపవచ్చును? 


104 మన్గస్మితశతకమ్‌ 
(n) 


వివరణము :- 
శైత్యమనగా చల్లదనము అమ్మవారి మన్గహాసమున నున్నది. శ్రైత్యము 
జలముయొక్క (జదడముయొక్క (ల, డలకు భేదము లేదు.) ధర్మము. అది జాద్యమును 
పెంచునే కాని వారించదు. అమ్మవారి స్మితము జాడ్యము నపహరించును. అమ్మవారి 
చిజునవ్వు శివుని యందు రాగమును వ్యంజింపంజేయునది. ఐనను అది నిర్మలమే. 
విలాసప్రసంగముల నొనరించున దైనను మౌనులను సంతోషింవంజేయునని 
విరుద్ధధర్మములైన శైత్య, జాడ్య వారణములకు, రాగనైర్మల్యములకు లీలాలాపమౌనులకు 
ఆ(శ్రయమైనట్లు అమ్మవారి చిబునవ్వు వర్ణింపంబడుటచే నీ శోకమున మూడు 
విరోధాభాసాలంకారములు అపి శబ్దములచే వాచ్యములైయున్నవి. ఇవి అమ్మవారి 
చిఖునవ్వెట్లు వర్ణింపంబడునని చెప్పుటచే అమ్మవారి చిజునవ్వుయొక్క అచింత్య మహిమను 
వ్యక్తమొనర్చుచున్నవి. 
-అళమో దా 

అవ:- పై శ్లోకమున అమ్మవారి స్మితమునందు శివునిపై రాగమును వ్యంజింపంజేయుట 
చెప్పబడినది. ఈ శ్లోకమున అమ్మవారి చిజునవ్వునందు శివ సమ్మోహత్వము చెప్పం 
బడుచున్నది. 
శ్లో! శ్రోణీచణ్చలమేఖలాముఖరితం లీలాగతం మన్థరం 

భ్రూవల్లిచలనం కటాక్షవలనం మన్నాక్షవీక్షాచణమ్‌। 


యద్వైదగ్ధ్యముఖేన మన్మథరిపుం సమ్మోహయత్యజ్ఞుసా 


శ్రీకామాక్షి! తవ స్మితాయ సతతం తస్మై నమస్ముర్మహే॥। 70 
ప్రతిపదార్థము: - 
శ్రీ కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
(శ్రోణీచంచలమేఖలాముఖరితమ్‌ = పిబుదులపైగల ఒడ్డాణపు గజ్జెల చప్పుడు; 
మన్గరమ్‌ = మెల్లని; 
లీలాగతమ్‌ = విలాసగమనము; 
భ్రూవల్లీచలనమ్‌ = కనుబొమల కదలిక; 
మన్గాక్షవీక్షాచణమ్‌ = సిగ్గుతో కూడియు చూచుటయందు నేర్చరియిన; 
కటాక్షవలనమ్‌ = కడగంటి చలనమును; 
యదై పదగ్ధ్య్యముఖేన = దేని (చిజునవ్వు) యెక్క నైపుణ్యము ద్వారమున; 
మన్మథరిపుమ్‌ = శివుని; 
అంజసా = వెంటనే; 
సమ్మెహయతి = సమ్మోహింపంజేయునో; 


62 


సారోల్లాసినీ వ్యాఖ్యా 105 


తస్మై = ఆ; 

తవ = నీయొక్క; 

స్మితాయ = చిజునవ్వు కొకు; 
సతతమ్‌ = ఎల్లప్పుడు; 
నమస్ముర్మహే = నమస్మరించుచున్నాము. 
తాత్పర్యము: - 


అమ్మవారి పిఖుదులపై వ్రేలాడు ఒడ్డాణపు గజ్జెల మోత, విలాసపు 
మన్దగమనము, కనుబొమ్మల కదలిక, సిగ్గుతోడి కడగంటి చూపు, ఇవి యన్నియు 
చిజునవ్వుయొక్క సామర్ధ్యము ద్వారముననే శివుని సమ్మోహింపజేయును. అట్టి అమ్మవారి 
చిజునవ్వున కెల్లప్పుడు నమస్మరించుచున్నాము. 
వివరణము :- 
పిబుదులపై (వ్రేలాడు ఒడ్డాణపు గజ్జెల మోత, విలాస మన్గగమనము, 
కనుబొమ్మల కదలిక, సిగ్గుతోడి కడగంటి చూపు ఇవేవియు స్వయముగా శివుని మోహింపం 
జేయజాలవు, అమ్మవారి చిజునవ్వుయొక్క సామర్థ్యము ప్రసరించిన పిమ్మటనే ఇవి 
యన్నియు మోహింపంచేయును. ఈ మోహింపంజేయుటలోని గొప్పతనమంతయు 
అమ్మవారి స్మితమునకే ముందుగా చెందును. ఆ పిమ్మటనే తక్కినవాని స్థానము అని ఈ 
శ్లోకము వ్యక్తమొనర్చుచున్నది. 
—- ఆక౬ినైల-- 
అవ:- పై శ్లోకమున అమ్మవారి మేఖలాముఖరితమన్షగమనభ్రూవల్లీచలన కటాక్ష 
చలనముల కన్న మన్దహాసమునకే మన్మథరిపుజయమున ప్రాముఖ్యము చెప్పబడినది. 
ఈ శ్లోకమున అమ్మవారి మన్గహసితసార్వభౌమత్వము చెప్పంబడుచున్నది. 
శ్లో॥ శ్రీకామాక్షి! మనోజ్ఞమన్దహసితజ్యోతి ప్పరో హే తవ 
స్ఫీతశ్వేతిమసార్వభౌమసరణి ప్రాగల్బ్యమభ్యేయుషి। 
చన్లో౭_యం యువరాజతాం కలయతే చేటీధురం చనికా 


గజ్లా సాచ సుధార్వురీ సహచరీసాధర్మ్య్యమాలమతే।। 71 
ప్రతిపదార్థము: - 
శ్రీకామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
తవ = నీయొక్క; 
మనోజ్ఞమన్దహసితజ్యోతిప్పరో హే = అందమైన చిజునవ్వు కాంతుల 
యుదయము; 
స్ఫీతశ్వేతిమసార్వభౌమసరణి = దట్టమైన తెల్లదనమున సార్వభౌమ 


110 మన్దస్మితశతకమ్‌ 
ణ 


చిజునవ్వు స్వచ్చతకు స్వయంసత్త యున్నది. లోకమునందలి ఇతర వస్తువుల స్వచ్చత 
సత్తకు అమ్మవారి చిజఖునవ్వు స్వచ్చతయొక్క సత్తయే మూలము అని స్ఫురించుటచే నీ 
శ్లోకమున వస్తుధ్వని యున్నది. 

రా హాల 


సారోల్లానినీ వ్యాఖ్యా 107 


సహచరీత్వమని తెలియుచున్నది. 'సా* అని యనుటచే శివుడు నెత్తిన బెట్టుకున్న గంగయని 


వ్యక్తమగుచున్నది. 
Rr అ౬దమైల- 


అవ:- పై శ్లోకమున కుముద శ్రీజ్యోత్నునవమౌక్తికముల స్వచ్చత పరాధీనమని చెప్పం 
బడినది. ఈ శ్లోకమున చన్టమౌక్తికమణు లమ్మవారి చిజునవ్వుతో తులతూగంజాల మన్న 
భయమున దాగియుండుట చెప్పంబడుచున్నది. 
శ్లో ప్రాకాశ్యమ్‌ పరమేశ్వరప్రణయిని! త్వన్మనహాసశ్రియః 
శ్రీకామాక్షి! మమ క్షిణోతు మమతావైచక్షణీమక్షయామ్‌। 
యద్భీత్యేవ నిలీయతే హిమకరో మేఘోదరే శుక్తికా- 


గర్భే మౌక్తికమణ్జలీ చ సరసీమధ్యే మృణాళీ చ సా॥ 74 

ప్రతిపదార్థము: - 

పరమేశ్వర ప్రణయిని = పరమేశ్వరుని ప్రియురాలవైన 

శ్రీ కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 

యద్‌భీత్యా+ఇవ = దేని (మన్దహాస శ్రీ ప్రాకాశ్యము) 
భయముతోడనోయన్నట్లు; 

హిమకరః = చన్లుడు; 

మేఘోదరే = మేఘముయొక్క పొట్టలో; 

మౌక్తికమణ్ణలీ = ముత్తెముల సమూహము; 

శుక్తికా గర్భే = ముత్తెపుచిప్పయొక్క పొట్టలో ; 

సా = ఆ; 

మృణాళీ చ = తామరతూడును; 

సరసీః మధ్యే = సరస్సుయొక్క నడుమ; 

నిలీయతే = దాగుకొనుచున్నదో; 

తత్‌ = ఆ; 

మన్దహాస శ్రియః = మన్దహాసకాంతియొక్క 

ప్రాకాశ్యమ్‌ = ప్రకటనము; 

మమ = నాయొక్క 

అక్షయామ్‌ = క్షయములేని; 


63 


అవ:- _ పై శ్లోకమున వెన్నెల అమ్మవారి చిజునవ్వునకు దాసీత్వమును పొందినట్టు 
చెప్పబండినది. ఈ శ్లోకమున అందుకు కారణము చెప్పంబడుచున్నది. 
శ్లో! జ్యోత్స్నా కిం తనుతే ఫలం తనుమతామౌష్ట్రప్రశాన్తిం వినా 
త్వన్మన్లస్మితరోచి షా తనుమతాం కామాక్షి! రోచిష్ణునా। 
సన్లాపో9 పి నివార్యతే నవవచకిప్రాచుర్యమజ్యూర్యతే 


సౌన్దర్యం పరిపూర్యతే జగతి సా కీర్తిశ్చ సజ్బార్యతే॥ 72 
ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
జ్యోత్స్నా = వెన్నెల; 
తనుమతామ్‌ = ప్రాణులకు; 
జెష్ట్రప్రశాంతిం వినా = వేడిని తగ్గించుట కాక; 
కిమ్‌ = ఏ, 
ఫలమ్‌ = ఫలమును; 
తనుతే = కలిగించుచున్నది; 
రోచిష్టునా = (ప్రకాశించు; 
త్వన్మన్షస్మితరోచిషా = నీ చిటునవ్వు కాంతిచేత; 
తనుమతామ్‌ = ప్రాణులయొక్క ; 
సంతాపః+అపి = సన్లాపముకూడ; 
నివార్యతే = తొలగింపంబడుచున్నది; 
నవవచఃప్రాచుర్యమ్‌ = కొత్తమాటల ఆధిక్యము; 
అంకూర్యతే = అంకురింపంజేయబడును; 
సౌన్దర్యమ్‌ = అందము; 
పరిపూర్యతే = నింపంబడును; 
జగతి = లోకమున; 
సా = ఆ; 
కీర్తి+చ = క్రీర్తియు; 
సంచార్యతే = సంచరింపంబేయంబడును. 
తాత్పర్యము: - 


ప్రాణులకు వేడిని తొలగించుట 


తప్ప వెన్నెల వేరొక ఫలమేమి కలిగింపం 


108 మన్దస్మితశతకమ్‌ 
ణ 


గలదు. ప్రకాశించు అమ్మవారి చిజునవ్వు కాంతి ప్రాణుల సంతాప మపహరించును, 
క్రొత్తమాటల ఆధిక్యము నంకురింపంజేయును, అందమును నింపును, కీర్తిని లోకమున 
విస్తరింపంజేయును. 


వివరణము :- 


ప్రథమ ద్వితీయ పాదాంతములలో నా అని ఉండుట వలన తృతీయ చతుర్ధ 
పాదాంతములలో “ర్యతే” అని ఉండుట వలన పాదాంతానుప్రాసము కలదు. వెన్నెల 
వేడిని తగ్గించును. అమ్మవారి మన్గస్మితరోచిస్సు కూడ వెన్నెల చేయువనిని 
చేయగలదనుటలో సంశయము లేదు అని “సన్లాపోతి పి” అను చోట గల అపి శబ్దము 
వ్యంజింపంజేయుచున్నది. ఇంతే కాక ఆ అపి శబ్దము వెన్నెల తొలగింపంజాలని 
మానసికసన్తాపమునుకూడ అమ్మవారి మనస్మిత రోచిస్సు తొలగింపగలదని వ్యంజింపం 
జేయుచున్నది. వెన్నెల చేయలేని క్రొత్త మాటలంగూర్చగల నేర్పు (కవిత్వము) నమ్మవారి 
మన్దస్మితరోచిస్సు కలిగించును. జగమునందంతట సౌందర్యమును నింపును. వెన్నెల 
కీర్తిని గూడ సేవించు వారలకు కలిగింపజాలదు. అమ్మవారి మందస్మితరోచిస్సు 
సేవించువారి కీర్తిని లోకమునం దంతట విస్తరింపంజేయును. 'సా కీర్తి అను చోటగల 
“సా అను శబ్దము అన్యదుర్లభమైన అసాధారణ కీర్తిని కలిగించునని వ్యంజింపంజేయును. 
వెన్నెల ఉపమానమే కాని దానికి గుణాధిక్యము లేదు. అది బెష్ట్ర ప్రశాంతిని మాత్రమే 
కలిగించును. ఆ యౌఫ్ట్ర ప్రశాంతి గ్రీష్మకాలముననే వాంఛనీయము, శీతకాలమునందు 
వాంఛనీయము కాదు. అమ్మవారి మన్దస్మిత రోచిస్సు సార్వకాలికమైన మనస్సున 
మట్టుచుండు నంతావమును వారించుటచే నువమేయమైన అమ్మవారి 
మన్షస్మితరోచిస్సునందు గుణాధిక్యము చెప్పంబడుటచే నీ శ్లోకమున ప్రతీపాలంకారస్సూర్తి 
యున్నది. 


అమ 


-అహయా* అాల- 
అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వుతో వెన్నెల సాటి కాదని చెప్పంబడినది. 
దానికి కారణ మీ శ్లోకమున చెప్పంబడుచున్నది. 
శ్లో వైమల్యం కుముదణశియాం హిమరుచః కాన్యెవ సన్గుక్ష్యతే 
జ్యోత్సారోచిరపి ప్రదోషసమయం ప్రాప్యైవ సమృద్యతే। 
స్వచ్చత్వం నవమౌక్తికస్య పరమం సంస్మారతో దృశ్యతే 


కామాక్ష్యాః స్మితదీధితేర్విశదిమా నైసర్గికో భాసతే॥ 783 
ప్రతిపదార్థము: - 
కుముద(శ్రియామ్‌ = తెల్లకలువల కాంతులయొక్క 
వైమల్యమ్‌ = స్వచ్చత; 


64 


సారోల్లానినీ వ్యాఖ్యా 109 


హిమరుచః చన్దునియొక్క ; 

కాంత్ర్యైవ కాంతిచేతనే; 

సంధుక్ష్యతే ఎగదోయంబడును; 

జ్యోత్సారోచిః +అపి వెన్నెల కాంతి కూడ; 
ప్రదోషసమయమ్‌ ప్రదోషసమయమును; 

ప్రాహ్రైవ పొందియే; 

సమృద్యతే వెల్లివిరియును; 

పరమమ్‌ గొప్పనైన; 

నవమౌక్తికస్య కొత్తముత్తెముయొక్క, 

స్వచ్చత్వమ్‌ స్వచ్చత; 

సంస్మారతః సంస్కారము వలన; 

దృశ్యతే కనబడును; 

కామాక్ష్యాః కామాక్షీదేవియొక్క 

స్మితదీధితేః చిబునవ్వు కిరణము (కాంతి)యొక్క స్వచ్చత మాత్రము; 
నైసర్గికః భాసతే = సహజసిద్ధముగాంబ్రకాశించుచున్నది. 
తాత్పర్యము: - 


తెల్లకలువల కాంతుల స్వచ్చత్వము చన్లునికాంతితో దనే యెగందోయంబడును. 
వెన్నెలకాంతికూడ ప్రదోషసమయమును పొందియే వెల్లివిరియును. కొత్తముత్తెముయొక్క 
పరమస్వచ్చత సంస్మారము వలననే కనంబడును. ఒక్క అమ్మవారి చిబునవ్వు కిరణము 
(కాంతియొక్క స్వచ్చత మాత్రము సహజ సిద్ధముగాంబ్రకాశించుచున్నది. 
వివరణము :- 


వెన్నెల వెల్లివిరియనిదే కలువలు వికసించవు. కలువలు వికసించకున్న వాని 
కాంతి తక్కువగానే యుండును. అనగా కలువల కాంతులు వెల్లివిరియుట, చన్టకాన్సిపై 
నాధారపడియున్నది. అట్లే వెన్నెల వెల్లివిరియవలెనన్న రాత్రి ప్రదోషక సమయము 
రావలసినదే. ప్రదోషము రాకున్న పగలు చగన్లుని కాంతి భాసించదు కదా. అదే విధముగా 
కొత్త ముత్తెము సంస్మారముతోడనే దానిలోని స్వచ్చత వెల్లివిరియును. కొత్తముత్తెము 
నంస్మరింపబడక ముందు దాని స్వచ్చత కానరాదు. కామాళ్షీదేవియొక్క 
చిజునవ్వుకాంతియొక్క స్వచ్చత మాత్రము సహజసిద్ధమై (ప్రకాశించును. కుముదకాంతుల 
వెన్నెల కొత్తముత్తెముల పరాధీన ప్రకాశము అను తుల్యధర్మముయొక్క యోగముండుటచే 
తుల్యయోగితాలంకారస్ఫూర్తి యున్నది. ఉపమానములకువల పరాధీనప్రకాశము 
లేకపోవుట స్ఫురించుటచే వ్యతిరేకాలంకారస్సూర్తి కలదు. ప్రపంచమునందలి అన్ని 
వస్తువులు పరాధీన ప్రకాశములు. అమ్మవారి చిజునవ్వు స్వయంప్రకాశము. అమ్మవారి 


114 మన్గస్మితశతకమ్‌ 
(n) 


లభింపరానిదైనను, పశుపతియందు, అనగా శివునియందు (ప్రేమను పొందును. అట్టి 
నీ చిజునవ్వు అనెడి అమృతరస ప్రవాహము నా యందు బ్రవహించుగాక. 


వివరణము :- 


అమ్మవారి చిజునవ్వు ద్విజరాజును అనగా చన్వుని కోపించును. ద్విజములనగా 
చుక్కలు, వానికి రాజు కావున చన్లుడు ద్విజరాజు అయినను అది దనములతో సంగమ 
మొనరించును. చిజునవ్వు దన్తముల కాంతులు వెలికి వచ్చునప్పుడే కన్పించును గదా, 
అంతకుముందు నోటిలో దన్తములు చిజునవ్వును కలిసియే యుండును. ద్విజరాజును 
కోపించునదైనను ద్విజులతో సంగమ మొనరించుట అనగా బ్రహ్మణులను కోపించినను 
వారితో కలసి యుండుట అనునవి విరుద్ధములు. అట్లే వాక్కుల మార్గమునకు దూరమైనను 
వాక్కులతో కలసి యుండును. చిజునవ్వు మాటలు వెలికి వచ్చుటకు ముందు నోటితో 
కలిసియే యుండును. అమ్మవారి చిబునవ్వు అనెడి అమృతరసము అనుభవైక వేద్యము 
కావున వాచామగోచరము. మాటల కందనిది. మాటలతో వర్ణింపరాకుండుట మాటలతో 
కలిసి యుండుట విరుద్ధములు. అట్లే అమ్మవారి చిజునవ్వు అజ్ఞాని జీవులకు దుర్లభము. 
అయినను పశువులకు పతియైన శివుని ప్రేమించును. పశువులకు దుర్హభమగుట 
పశుపతియందు యుండుట విరుద్ధములు. ద్విజరాజ శబ్దమునకు చగన్లుడని యర్థము 
చెప్పుకొన్న విరోధము లేదు. పశుపతికూడ పశువనుటలో విరోధమున్నది. కాని పశుపతి 
పశువు కాదని పరమేశ్వరుడని చెప్పుకొన్న విరోధము పరిహరింపంబడును. ఈ విరోధములు 
అభాసములు మాత్రమే కాని యథార్థములు కావు. కావున ఇట విరోధాభాసాలంకార 
మున్నది. 

రా దాం 

అవ:- _ పై శ్లోకమున చన్లునిపై నమ్మవారి చిజునవ్వు కోపించినట్లు చెప్పంబడినది. 
కోపించిన వారు నిందించుట సహజము గదా. ఈ శ్లోకమున సాధారణులకు సహజమైన 
ఆ నింద నమ్మవారి చిజబునవ్వేలచేయును. పైగా భర్త శిరస్సునంబెట్టుకొన్నదానిని 
నిందించుటెట్లని కవి ప్రశ్నించుచున్నాడు. 


జే శ్రీకామాక్షి! మహేశ్వరే నిరుపమప్రేమాజ్కురప్రక్రమం 
నిత్యం యః ప్రకటీకరోతి సహజామున్నిదయన్మాధురీమ్‌। 
తత్తాదృక్తవ మనహాసమహిమా మాతః కథం మానితాం 
తన్మూర్ణ్నా సురనిమ్నగాం చ కలికామిన్లోశ్చ తాం నిన్దతి॥ 77 


ప్రతిపదార్థము: - 
శ్రీ కామాక్షి! = ఓ శ్రీ కామాక్షీ దేవీ! 
మాతః! = అమ్మా! 


సారోల్లానినీ వ్యాఖ్యా 111 


మమతావైచక్షణీమ్‌ = మమకారముయొక్క పాండిత్యమును; 
క్షిణోతు = క్షీణింపంజేయుగాక! 
తాత్పర్యము: - 


అమ్మవారి చిజునవ్వు కాంతికి సరితూగజాలమన్న భయమున కాబోలు చన్లుడు 
మేఘముయొక్క పొట్టలో, ముత్తెము చిప్పయొక్క పొట్టలో, తామరతూడు సరస్సుయొక్క 
మధ్యమున దాగుకొనుచున్నది. అట్టి అమ్మవారి చిబునవ్వు కాంతియొక్క ప్రకటనము 
క్షయములేని నా మమకారపాండిత్యమును క్రీణింపంజేయుగాక! 
వివరణము :- 

చ[న్లుడు మేఘోదరమున, ముత్తెము ముత్తెపుచిప్పయొక్క పొట్టలో, తామరతూడు 
సరస్సుయొక్క మధ్యమున నుండుటకు హేతువు కాని అమ్మవారి చిజునవ్వుకాంతి 
ప్రకటనముయొక్క భీతిని హేతువుగా చెప్పుటచే నీ శ్లోకమున హేతూకత్రేక్షాలంకారము 
ఇవ శబ్దముచే వాచ్యమై యున్నది. ఇతర విధముల మమకారము క్షీణించదు కావున 
మమకారవైచక్షణి అక్షయమని పేర్కొనబడినది. అమ్మవారి చిజునవ్వుకాంతియొక్క 
ప్రకటనముచేతనే అది క్షీణించును. కావున సర్వవిధముల నది అక్షయము కాదని 
గమనింపవలెను. 

7 దా 

అవ:- పై శ్లోకమున అమ్మవారి చిబునవ్వు కొన్నింటిని భయము కలిగించునవి చెప్పం 


రూ 


బడినది. ఈ శ్లోకమున ఆ చిబునవ్వుయొక్క వాత్సల్య ప్రేమకరణులు వర్ణింపబడుచున్నది. 
శ్లో హేరమే చగుహేచ హర్షభరితం వాత్సల్యమజ్మూరయ - 
న్మారద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాజ్మురం వ్యజ్ఞ్యయత్‌। 
ఆనమైషు జనేషు పూర్ణకరుణావైదగ్ధ్యముత్తాలయ - 


న్మామాక్షి! స్మితమజ్ఞరీ తవ కథంకారం మయా కథ్యతే॥ 75 
ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
హేరమ్మే = వినాయకునియందును; 
గుహేచ = కుమారస్వామియందును; 
హర్షభరితమ్‌ = సంతోషముతో నిండిన; 
వాత్సల్యమ్‌ = వాత్సల్యమును; 
అంకూరయన్‌ = కలిగించుచు; 


మారద్రోహిణి = మన్మథునికి శత్రువైన; 


112 మన్దస్మితశతకమ్‌ 

పూరుషే చ = పురుషుని (శివుని) యందును; 
సహభువమ్‌ = సహజమైన; 
(ప్రేమాంకురమ్‌ = (పేమమొలకను; 
వ్యంజయత్‌ = స్ఫురింపంజేయును; 
ఆన(మేషు = వంగియున్న; 

జనేషు = జనులయందు; 
పూర్ణకరుణావైదగ్ధ్వమ్‌ = పూర్ణకరుణానైపుణ్యమును; 
ఉత్తాలయన్‌ = కలిగించు; 

తవ = నీయొక్క; 

స్మితమంజరీ = చిటునవ్వుయొక్క ఆందము; 
మయా = నాచేత; 

కథంకారమ్‌ = ఎట్లు 

కథ్యతే = చెప్పబడును. 
తాత్పర్యము: - 


వినాయకునియందు, కుమారస్వామియందును సంతోషముతో నిండిన 
వాత్సల్యమును, శివునియందు సహజ[డ్రేమను, నమస్కరించిన జనులయందు 
సంపూర్ణకరుణానైపుణ్యమును సూచించునట్టి నీ చిబునవ్వయొక్క అందమెట్లు చెప్పబడును? 
వివరణము :- 


శివుడనుటకు బదులు మారద్రోహిణి పూరుషే అనుట భంగ్యంతరముగా శివుని 
చెప్పుట కావున పర్యాయోక్ష్యలంకార మేర్చడుచున్నది. అమ్మవారికి తన పెంపుడు 
కుమారులైన వినాయకకుమారస్వాములయెడ వాత్సల్యముండుట సహజము. శివునియందు 
(పేమకూడ సహజమే. ఆ వాత్సల్యము ఆ ప్రమ సహజములే కాని పూర్ణములు కావు. 
వారు తనకు సంబంధించిన వారు కావున వారికి క్లేశములే లేవు. జీవులు క్లేశతప్పలై 
నమస్మరించిన వారు కావున వారి యందమ్మవారికి పూర్ణకరుణ కలుగునను వస్తువు 
వ్యంగ్యమగుటచే నిట వస్తుధ్వని కలదు. 

ధా దూ 

అవ:- _హేరమృ్బగుహులయం దమ్మవారికి వాత్సల్యము నామె మందస్మిత మంకురింపం 
జేయునని పై శ్లోకమున చెప్పంబడినది. ఈ శ్లోకమున నా స్మితమను నమృతమును 
వారివంటి నా యందుంజిలుకవలెనని కవి కోరుచున్నాడు. 


66 


సారోల్లాసినీ వ్యాఖ్యా 113 


శో సంక్రుద్దద్విజరాజకో9_ ప్యవిరతం కుర్వన్విజైస్సజ్ఞమం 

గా థ ౧ 
వాణీపద్ధతిదూరగో9_పి సతతం తత్సాహచర్యం వహన్‌। 
అడ్రాన్తం పశుదుర్లభో౭_పి కలయన్పత్వౌ పశూనాం రతిం 


శ్రీకామాక్షి! తవ స్మితామృతరసస్యన్లో మయి స్యన్షతామ్‌।। 76 
ప్రతిపదార్థము: - 
శ్రీ కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
సంక్రుద్దద్విజరాజకః +అపి = చన్నుని (బ్రాహ్మణుడు) కోపించువాడైనను; 
అవిరతమ్‌ = ఎల్లప్పుడు; 
ద్విజైః = దన్రముల (బ్రాహ్మణుల) తో : 
సంగమమ్‌ = సహవాసమును; 
కుర్వన్‌ = చేయుచు; 


వాణీపద్ధతిదూరగః +అపి 
సతతమ్‌ 


వాజ్మార్గమునకు దూరముగా నున్నను; 
ఎల్లప్పుడు; 


తత్సాహచర్యమ్‌ = వాక్కులతోడి సహచరభావమును; 
వహన్‌ = వహించుచు; 

పశుదుర్లభః+అపి = పశువులకు లభింపరానిదైనను; 
అశ్రాన్తమ్‌ = ఎల్లప్పుడు; 

పశూనామ్‌ పత్యా = పశువులకు పతియైన శివునియందు; 
రతిమ్‌ = ్రేమను; 

కలయన్‌ = పొందుచు; 

తవ = నీయొక్క; 

స్మితామృతరసస్యన్దః = చిజునవ్వనెడి అమృతరసప్రవాహము; 
మయి = నాయందు; 

స్యనతామ్‌ = (స్రవించుగాక! 

తాత్సర్యము: - 


ఓ కామాక్షీదేవీ! నీ చిబునవ్వు తనతో పోటీపడుచున్నదని చగన్లునిపై కోపించును. 
అయినను దంతములతో సంగమము చేయును, ఆ చిజునవ్వు వాక్కులతో వర్ణింపరానంత 
గొప్పది అయినను వాక్కులతో కూడి చరించును, పశువులకు అనగా అజ్ఞాని జీవులకు 


118 మన్దస్మితశతకమ్‌ 

మాక్షికగుడద్రాక్షాభవమ్‌ = తేనెనుండి బెల్లమునుండి ద్రాక్షనుండి 
పుట్టిన; 

దాక్ష్యమ్‌ = సామర్థ్యమును; 

పక్ష్మలయన్లు = ఉన్మీలింపంజేయుగాక; 

సూక్ష్మమ్‌ = సూక్ష్మమైన; 

మోక్షపథమ్‌ = మోక్షమార్గమును; 

నిరీక్షితుమపి = చూచుటకును; 

మే = నాయొక్క 

మనః = మనస్సును; 

ప్రక్షాలయేయుః = కడుగుగాక. 

తాత్పర్యము: - 


శివుడు చూచినప్పుడు సిగ్గుతో చుట్టబడిన, చన్వుని కిరణముల నాక్షెపించుటలో 
చిజుదివ్వెలైన కామాక్షీదేవియొక్క మన్దహాసకాంతి సమూహము లనెడి జలములు నా 
వాక్కులలో తేనెలో, బెల్లములో, ద్రాక్షలో నుండు మాధుర్యమును నింపి సూక్ష్మమైన 
మోక్షమార్గమును దర్శించుటకు కావలసిన నిర్మలత్వమును కలిగించుగాక! 
వివరణము :- 

ప్రకాలయేయుః అను క్రియయొక్క ప్రయోగముచేత అమ్మవారి చిజునవ్వు కాంతి 
సమూహములందు జలారోపము వ్యక్తమగుటచే నిందు రూపకాలంకార స్ఫూర్తియున్నది. 
ప్రక్షాళనము జలముయొక్క క్రియగదా! ఆధునికులు స్వచ్చమైన నీటికి రంగు రుచి వాసన 
లేవు అని చెప్పుచున్నను ప్రాచీన పదార్థ విజ్ఞాన (తర్క శాస్త్రజ్ఞులు జలమునకు 
మాధుర్యగుణమున్నదని యంగీకరించినారు. అంతే గాక తెల్లదనము అను రంగు కూడ 
జలమున కుండునని అంగీకరించినారు. ఆధునికులవలెనే వాసన మాత్రము జలమునకు 
లేదన్నారు. ఆ మన్గహాసము తన వాక్కులలో తేనెలో బెల్లములో ద్రాక్షలో నున్న 
మాధుర్యమును నింపవలెను అని కవి ప్రార్థించుటవలన అమ్మవారి మన్దహాసములో 
వాటి మాధుర్యమును మించిన మాధుర్యమున్నది. దానిని కోరుట అత్యాశయని భావించిన 
కవి తేనె బెల్లము ద్రాక్షలోనుండు మాధుర్యమును తన వాక్కులకు ప్రసాదింపవలెనని 
కోరుచున్నాడు. శివుడు చూచినప్పుడు సిగ్గుతో మన్దహాసమునకు సంకోచమేర్చడును. 
సిగ్గుతోడి సంకోచముతో కూడిన మన్గహాసము శివునకు మరింత మధురముగా తోచును. 
ఈ శ్లోకమున క్షకారము బహువారావృత్తమైనది. కావున వృత్యనుప్రాసమను పేరుగల 
శబ్బాలంకారమున్నది. అమ్మవారి చిజునవ్వు కాంతులు చన్టకిరణము నాక్షేపించు 
చిజుదివ్వెలని చెప్పుటవలన రూపకాలంకారమున్నది. ఆ చిజుదివ్వెలు చగన్లుని కాన్తుల 
నాక్షేపించుట వింతకాదు. చిజుదివ్వె వెలుగులు వెన్నెల వ్యాపించని చోట కూడ వ్యాపించుట 
మనమెరుగుదుము. హృదయగుహలోనికి చ[న్లుని కాన్తులు ప్రసరించనే ప్రసరించవు. 


67 


సారోల్లాసినీ వ్యాఖ్యా 115 


యః = ఏది (మన్దహాసమహిమ); 
మహేశ్వరే = శివుసియందు; 
నిరుపమ(ప్రేమాంకురప్రక్రమమ్‌ = సాటిలేని ప్రమయొక్క ఆవిర్భావారంభమును 
నిత్యమ్‌ = ఎల్లప్పుడు; 

సహజామ్‌ = సహజమైన; 

మాధురీమ్‌ = మాధుర్యమును; 

ఉన్నిద్రయన్‌ = మేలుకొలుపుచు; 

ప్రకటీకరోతి = ప్రకటించునో; 

తత్తాద్భక్‌ = అటువంటి ఆ; 

తవ = నీయొక్క; 

మన్గహాసమహిమా = చిటునవ్వుయొక్క గొప్పతనము; 
తన్మూర్ష్నా = ఆతని (శివుని)ియొక్క తలచేత; 
మానితామ్‌ = గౌరవింపంబడిన; 
సురనిమ్నగామ్‌ చ = దేవనదిని గూడ; 

ఇన్లోః = చన్తునియొక్క 

కలికామ్‌ చ = కలను; 

కథమ్‌ = ఎట్లు; 

నిన్దతి = నిస్టించుచున్నది? 

తాత్సర్యము: - 


అమ్మా! శివునియందు సహజమైన మాధురిని మేలుకొల్పుచు, సాటిలేని ప్రేమను 
ప్రకటించు నీ మనహాసమహిమ ఆ శివుడు తలదాల్పు దేవనదిని చన్టకల నెట్లు 
నిస్టించుచున్నది? 
వివరణము :- 


ఎంత సురనదియైనను గంగ నిమ్నగ శివుని శిరమునుండి క్రిందుగా క్రిందుగా 
పోయి చివరకు సముద్రుని లోనికి చేరుచున్నది. కావున నినకు పాత్రురాలే యని నిమ్నగా 
శబ్దము వ్యంజింపంజేయుచున్నది. అమ్మవారి మన్టహాసము ఆమె ముఖచన్టబింబముయొక్క 
సర్వస్వము దాని సమక్షమున చన్టకల శివుడు ధరించిన ధరించు గాక, అది ఆ శిరమున 
కలామాత్రమై నిక్కుట తగదని కలికా శబ్దము వ్యంజింపంజేయుచున్నది. ఉపమేయమైన 
మన్దహాసము ఉపమానములైన సురనిమ్నగా చన్టకలలను నిందించుట చెప్పంబడుటచే 
నిట ప్రతీపాలంకారమున్నది. ఈ ఉపమానోవమేయభావమునకు హేతువగు 
సమానధర్మము తెలుపని వేరుగా చెప్పనక్కజణ లేదు. శివుని యందలి అమ్మవారి ప్రేమ 
నిరుపమము. శివుడు మహేశ్వరుడు కదా! సాధారణేశ్వరులు తమ ఐశ్వర్యమునితరులకు 


116 మన్దస్మితశతకమ్‌ 
ణ 


సంక్రమింపంజేయంజాలరు, శివుడు జీవులలో అట్టి కోరిక అనగా మహేశ్వరప్రాప్తి 
వాంఛయున్న వారికి తన ఈశ్వరత్వమును సంక్రమింపంజేయగల్లుటయే యాతని 
ఈశ్వరత్వములోని మహత్వము. కావుననే యా మహేశ్వరుడు నిరుపముడు. ఆతనియం 
దమ్మవారి ప్రేమయు నిరుపమము. అమ్మవారి స్వాత్మయే మహేశ్వరుడు. స్వాత్మను మించి 
యొరుల ప్రేమించుట యసంభవము గదా! 

om దా 


అవ:- _ పై శ్లోకమున అమ్మవారి చిబునవ్వునకు మాధుర్యము సహజమని చెప్పబడినది. 
ఈ శ్లోకమున ఆ చిబునవ్వునకు మాధుర్యముతో పాటు శైత్య వైశద్యములు కూడ 
సహజములు అని చెప్పంబడుచున్నది. 
శ్లో యే మాధుర్యవిహారమణ్ణపభువో యే శైత్యముద్రాకరా 
యే వైశద్యదశావిశేషసుభగాస్తే మన్దహాసాజ్కురాః। 
కామాక్ష్యాస్సహజం గుణత్రయమిదం పర్యాయతః కుర్వతాం 


వాణీగుమృనడమ్బరే చ హృదయే కీర్తిప్రరోహే చ మే॥ 78 
ప్రతిపదార్థము: - 
యే = ఏవి; 
మాధుర్యవిహారమణ్జపభువః = మాధుర్యముయొక్క విహారమునకు 

మణ్దప ప్రదేశములో; 

యే = ఏవి; 
శైత్యముద్రాకరాః = చల్లదనముయొక్క చిహ్నములకు గనులో; 
యే = ఏవి; 
వైశద్యదశావిశేషసుభగాః = స్వచ్చతయను దశావిశేషముతో సున్దరములో; 
తే = ఆ; 
కామాక్ష్యాః = కామాక్షీదేవియొక్క 
మన్దహాసాంకురాః = చిజునవ్వు మొలకలు; 
ఇదమ్‌ = ఈ; 
సహజమ్‌ = సహజమైన; 
గుణత్రయమ్‌ = గుణత్రయమును; 
పర్యాయతః = వరుసగా; 
వాణీగుమృనడమరే = మాటల కూర్పును వెల్లడించుటయందు; 
హృదయే చ = హృదయమునందును; 
కీర్తిప్రరోహే చ = కీర్తిని పెంచుట యందును; 


కుర్వతామ్‌ = చేయుగాక! 


68 


సారోల్లానినీ వ్యాఖ్యా 117 


తాత్సర్యము: - 

కామాక్షీదేవియొక్క మన్దహాసాంకురములు మాధుర్యగుణమునకు విహారమజ్ఞప 
ప్రదేశములు, శైత్యగుణమును ముద్రించునట్టివి, వైశద్య గుణముయొక్క విశేషస్థితిలో 
అందమైనట్టివి. ఆ సహజమాధుర్య శైత్యవైశద్య గుణములు మూడింటిలో మాధుర్యగుణము 
నా మాటలలో, శైత్యము నా హృదయములో, వైశద్యము నా కీర్తిలో ప్రకాశించుగాక. 
వివరణము :- 

అమ్మవారి మన్దహాసాంకురములు పర్యాయతః (క్రమముగా) మాధుర్య శైత్య 
వైశద్య గుణముల మూడింటిని వాణీగుమృనడమృరమున హృదయమున కీర్తి ప్రరోహమున 
కలిగించుగాక అని చెవ్చుటవలన నీ శ్లోకమున (క్రమాలంకారమున్నదని 
క్రమవాచిపర్యాయ శబ్ద ప్రయోగముచేత స్పష్టమగు చున్నది. గుణత్రయ శబ్ద ప్రయోగముచే 
ప్రకృతిన్వరూవిణియగు నమ్మవారి నత్త్వరజస్తమోగుణత్రయమునకు గాని 
పరమాత్మస్వరూపిణి యగు నమ్మవారు సచ్చిదానన్గములకు గాని ప్రతీకముగా 
నూహించుకొనుట కవకాశమేర్చడుచున్నది. ప్రథమ ద్వితీయ పాదాన్తములందు ముద్రాకరా, 
హాసాంకురా అని యుండుటచే పాదాన్తానుప్రాసయేర్పదుచున్నది. 

ధా దాం 

అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వు నందు జలధర్మమైన శైత్యమున్నట్లు చెప్పం 


రూ 


బడినది. ఈ శ్లోకమున జలక్రియయగు ప్రక్షాళనము మనఃకర్శ్మకముగా చెప్పంబడుచున్నది. 
శ్లో కామాక్ష్యా మృదులస్మితాంశునికరా దక్షాన్తకే వీక్షణే 
మన్నాక్షగ్రహిలా హిమద్యుతిమయూఖాక్షేపదీపాజ్మురాః। 
దాక్ష్యం పక్ష్మలయన్ల్తు మాక్షికగుడద్రాక్షాభవం వాక్షు మే 


సూక్ష్మం మోక్షపథం నిరీక్షితుమపి ప్రక్షాలయమేయుర్శనః।॥। 79 
ప్రతిపదార్థము: - 
దక్షాన్తకే = శివునకు సమృస్థించిన; 
వీక్షణే = చూపునందు; 
మన్బాక్షగ్రహిలా = సిగ్గు పట్టుకొన్న 
హిమద్యుతిమయూఖాక్షేప = చనన్లుని కిరణముల నాక్షేపించు 
దీపాంకురాః చిజుదివ్వెలగు; 
కామాక్ష్యాః = కామాక్షీదేవియొక్క 
మృదులస్మితాంశునికరాః = మన్దహాసకాంతి సమూహములు; 
మే = నాయొక్క; 
వాక్టు = వాక్కులలో; 


122 మన్దస్మితశతకమ్‌ 
ణ 


రంగే ఆకాశగంగకు, చ[న్లునకు, తుమ్మిపూల మాలకు బూడిద పూతకు నున్నది. అమ్మవారి 
చిజునవ్వు మీది ప్రేమలో తత్సమానవర్ణముగల వస్తువులను కూడ ప్రేమించుట ప్రేమికుడైన 
శివునకు సహజమే. 
ధా హాల 
అవ:- పై శ్లోకమున అమ్మవారి చిబునవ్వు నందు శివునకు గల (ప్రేమ వర్ణింప 
బడినది. ఈ శ్లోకమున అమ్మవారికి శివునందు గల ప్రేమ వర్ణింపంబడుచున్నది. 
శ్లో _ శ్రీకాజ్చీపురదేవతే! మృదువచస్సౌరభ్యముద్రాస్పదం 
ప్రాధప్రేమలతానవీనకుసుమం మన్షస్మితం తావకమ్‌। 
మన్దం కన్షలతి ప్రియస్య వదనాలోకే సమాభాషణే 


శక్షే కుట్మలతి ప్రరూఢపులకే చాశ్లేషణే ఫుల్లతి॥। 82 
ప్రతిపదార్థము: - 
శ్రీకాంచీపురదేవతే = శ్రీ కాంచీపుర దేవతా! 


మృదువచస్సౌరభ్యముద్రాస్పదమ్‌ = మెత్తని మాటల సుగన్గ చిహ్నమునకు స్థానమైన; 


ప్రొఢప్రేమలతానవీనకుసుమమ్‌ = ప్రాఢమైన ప్రేమ యను తీగయొక్క క్రొత్త పూవైన; 
తావకమ్‌ = నీకు సంబంధించిన; 
మనస్మితమ్‌ = చిటునవ్వు; 

ప్రియస్య = ప్రియుని (శివునియొక్క 
వదనాలోకే = ముఖమును చూచుట యందు; 
మన్టమ్‌ = మెల్లగా; 

కన్దలతి = అంకురించును; 

శక్షే = స్నేహపూర్ణమైన; 

సమాభాషణే = మాట్లాడుట యందు; 

కుట్మలతి = మొగ్గదొడుగును; 

ప్రరూఢపులకే = మొలచిన పులకులుగల; 
ఆశ్లేషణే చ = కౌగిలింత యందును; 

ఫుల్లతి = వికసించును. 

తాత్సర్యము: - 


శ్రీ కాంచీపుర దేవతా! మృదువులైన మాటల సుగన్గ చిహ్నములకు నెలవైన, 
ప్రౌఢ ప్రేమ యనెడి తీగకు క్రొత్తగా పుట్టిన పూవైన నీ చిజునవ్వు శివుని చూడగానే 
అంకురించును. స్నేహపూర్వకమైన అతని తోడి సమాషణ మారమృము కాగానే మొగ్గ 
దొడుగును. పులకాంకురములను కలిగించు నాతని యాలింగన సమయమున 
వికసించును. 


69 


సారోల్లాసినీ వ్యాఖ్యా 119 


అమ్మవారి చిజునవ్వు కాంతులు హృదయగుహయందలి చీకటిని బోగొట్టగల 
చిబుదివ్వెలనుటలో సందేహము లేదు. దీపము చిన్నదైనను పెక్కు దీపముల 
వెలిగింపజాలును. చన్టకాంతుల కా లక్షణము లేదు. అందువలనను చన్టకాంతులను 
మన్దహాసదీపాంకురము లాక్షేపించగలవు అని దీపాంకుర శబ్దములోని బహువచనము 
స్ఫురింపంజేయుచున్నది. మనసు నిర్మలమైనప్పుడే మోక్షమార్గమును చూడగలదు. ఆ 
మార్గము కత్తియంచువలె సన్ననైనది. దానిని చూచుటకు మనసులో నేమాత్రము 
మాలిన్యముండరాదు. మాలిన్యముండకుండంజేయవలెనన్న దానిని కడుగవలెను. దానిని 
కడుగుటకు అమ్మవారి మన్దహాసాంకురరూప జలములే సమర్థములు. మన ఏవ 
మనుష్యాణాం, కారణమ్‌ బన్ఫమోక్షయోః మై.6.30 అను సూక్తి మలినమైన మనస్సు 
బన్గ్థమునకు హేతువు. నిర్మలమైన మనస్సు మోక్షమునకు హేతువు అని చెప్పుచున్నది. 
అజ్ఞానమునకు మలమను పేరు కూడ కానవచ్చును. మలక్షాలనము జలకృత్యము, 
అజ్ఞానమంధకార రూపము కావున దానిని దీపమే నివారింవగలదు. ఇట్లు 
జలదీపలక్షణములున్ననే మలాన్టకార లక్షణములు గల అజ్ఞానమును నివారించుటకు 
వీలున్నది. కావుననే కవి మన్గహాసమునందు దీపారోపమును వాచ్యమొనర్చి 
జలారూపమును లక్ష్యమొనర్చినాడు. 
—-ా ఆకఊిమైల-- 

అవ:- _ పై శ్లోకమున మనః ప్రక్షాళనము కోరంబడినది. ఈ శ్లోకమున బుద్ధి ప్రక్షాలనము 
కోరంబడుచున్నది. 


శ్లో॥ జాత్యా శీతలశీతలాని మధురాణ్యేతాని పూతాని తే 
గాజ్లానీవ పయాంసి దేవి! పటలాన్యల్బస్మితజ్యోతిషామ్‌। 
ఏనకిపజ్మపరమృ్పరామలినతామేకామ్రునాథ ప్రియే! 
ప్రజ్ఞానాత్సుతరాం మదీయధిషణాం ప్రక్షాలయన్తు క్షణాత్‌! 80 


ప్రతిపదార్థము: - 

ఏకామనాథపియే = ఏకామైశ్వరుని ప్రియురాలవైన; 
దేవి = ఓ దేవీ!; 

తే = నీయొక్క 

అల్పస్మితజ్యోతిషామ్‌ = చిటునవ్వు కాంతులయొక్క 
పటలాని = గుంపులు; 

గాంగాని = గంగకు సంబంధించిన; 
పయాంసి ఇవ = జలములవలై; 

జాత్యా = జాతితో; 

శీతలశీతలాని = చల్లచల్లనివి; 


120 మన్దస్మితశతకమ్‌ 
మధురాణి = ఇంపైనవి; 
పూతాని = పవిత్రములైనవి; 
ఏనః పంకపరమృరామలినతామ్‌ = పాపములనెడి బురదల వరుసల 

మాలిన్యముగల; 
మదీయధిషణామ్‌ = నా బుద్ధిని; 
సుతరామ్‌ = మిక్కిలి; 
ప్రజ్ఞానాత్‌ = ప్రజ్ఞానము వలన; 
క్షణాత్‌ = క్షణకాలములో; 
ప్రక్షాలయన్తు = కడిగి వేయుగాక. 
తాత్పర్యము: - 


అమ్మా! ని చిజునవ్వు కాంతుల సమూహములు గంగాజలములవలె సహజముగా 
చల్లనివి, పవిత్రములైనట్టివి. అవి నా బుద్ధిలోని పాపపంకమును ప్రజ్ఞానమువలన 
క్షణకాలములో బాగుగా కడిగివేయుగాక. 
వివరణము :- 


అమ్మవారి చిజునవ్వు కాంతుల సమూహములు గంగాజలములవలె చల్లనివి, 
పవిత్రములు అని చెప్పుటచే పూర్ణోపమాలంకారమున్నది. ఈ శ్లోకము నందును 
పూర్వశ్లోకము నందువలెనే ప్రక్షాలన క్రియ చెప్పంబడుటచే అమ్మవారి చిబునవ్వు కాంతుల 
సమూహములందు జలారోపము స్ఫురించుటచే రూపకాలంకారస్పూర్త్హి కలదు. ప్రజ్ఞాన 
మా జలములధారగా గమనింప వలసియున్నది. “ప్రజ్ఞానమ్‌ బ్రహ్మ” అనునది నాలుగు 
మహావాక్యములలో ప్రథమము. బ్రహ్మము ప్రజ్ఞానరూపము కావున ప్రజ్ఞానము సమస్తపాప 
ప్రక్షాలనమున గంగాజలములధార. జ్ఞానములధారవలననే బుద్ధిదోషములు నశించును. 
జ్ఞానముల ధారలో విషయము సగుణ (సాకార) (బ్రహ్మము. అట్టి బ్రహ్మముయొక్క ధ్యానము 
(జ్ఞానముల ధార) చేత బుద్ధికి విషయము కానిది విషము రూపము అయినది. 
“జహదహజల్లక్షణ” (భాగత్యాగ లక్షణా) వృత్తి లభ్యము అయినది. నిర్గుణ (బ్రహ్మము 
యో బుద్ధేః పరతస్తు సః 3.42 అని భగవద్గీతలో పేర్మొనంబడినది. 

om దా 

అవ:- _ పై శ్లోకమున అమ్మవారి మనహాసాంకురములకు గంగాజలములతో పోలిక 
చెప్పంబడినది. ఈ శ్లోకమున ఆ పోలికయే శివుడు గంగను శిరమున దాల్బుటకు 
హేతువుగా నుక్రేక్షింపంబడుచున్న్చది. 


శ్లో అశ్రాన్తం పరతన్రితః పశుపతిస్త్వన్మన్దహాసాబ్బురైః 
శ్రీకామాక్షి! తదీయవర్ణసమతాసజ్లేన శజ్మామహే। 


70 


సారోల్లానినీ వ్యాఖ్యా 121 


ఇన్లుం నాకధునీం చ శేఖరయతే మాలాం చ ధత్తే నవై- 
ర్వైకుణ్ణెరవకుజ్ధనం చ కురుతే ధూలీచయైర్భాస్మనైః। 81 


ప్రతిపదార్థము: - 

శ్రీకామాక్షి! = ఓ శ్రీ కామాక్షీ దేవీ! 

త్వన్మన్షహాసాంకురైః కసి చిబునవ్వు మొలకల చేత; 

పశుపతిః = శివుడు ; 

అ్రాన్తమ్‌ = ఎల్లప్పుడు; 

పరతన్రితః = పరతంత్రను బొందినాదడు; 

తదీయవర్ణసమతాసంగేన = నా చిటునవ్వు రంగుతోడి పోలిక 
యందలి ఆసక్తిచేత ; 

ఇన్లుమ్‌ = చన్నుని; 

నాకధునీమ్‌ = స్వర్గనదిని; 

శేఖరయతే = శిరోభూషణములుగా చేసికొనుచున్నాడు; 

నవైః = నూతనములైన; 

వైకుంఠైః = తుమ్మిపూలతోడి; 

మాలాం చ = మాలనుగూడ; 

ధత్తే = ధరించుచున్నాడు; 

భాస్మనైః = భస్మమునకు సంబంధించిన; 

ధూలీచయైః = పరాగముల సమూహముచేత; 

అవకుణనం చ = మైపూతను గూడ; 

కురుతే = చేసికొనుచున్నాడు అని; 

శంకామహే = అనుకొనుచున్నాము. 

తాత్సర్యము: - 


అమ్మవారి చిజునవ్వు మొలకచేత శివుడు పూర్తిగా పరాధీనుడైనాడు. కావున 
ఆ చిజునవ్వు రంగుయొక్క సామ్యమందలి ఆసక్తి చేతనే చ[న్లుని స్వర్గనదిని శిరమున 
అలంకరించుకొన్నాడు. నూతనములైన తుమ్మి పూలమాల ధరించినాడు. బూడిదను పూతగా 
బూసికొన్నాడు అని అనుకొనుచున్నాము. 


వివరణము :- 

శివుదు శిరమున స్వర్గనదిని, చన్వుని ధరించుటకు, తుమ్మిపూల మాలను 
ధరించుటకు, బూడిద పూసికొనుటకు అమ్మవారి చిబునవ్వు మొలకచే పొందిన పరాధీనత 
కారణము కాకపోయినను కారణముగా చెప్పుటచే, శంకామహే అను క్రియను 
ప్రయోగించుటచే నీ శ్లోకమున ఉత్రేక్షాలంకారము వాచ్యమైయున్నది. అమ్మవారి చిబునవ్వు 


126 మన్దస్మితశతకమ్‌ 
అభూమిమ్‌ = చేరరాని చోటును; 
అయతే = పొందుచున్నది. 
తాత్పర్యము: - 


ఓ కామాళ్షీ దేవీ! నీ హానవ్రభామంజరి నీ ముఖకమలమునకు 
సహజాలంకారము. నీ వాక్కులకు శాశ్వత సఖి, నీ విలాసముల సమూహమునకు కేన్టము, 
శివుని చూపులకు అమృతపు విందు. మన్మథలక్షికి జీవనౌషధము, చన్టకాన్ని కుచ్చాటన 
దేవత. ఆ హాసప్రభామంజరి వాక్కుల కందకుందనున్నది. 
వివరణము :- 


అమ్మవారి చిబునవ్వునందు ముఖకమలసహజాలంకారత్వము వాణినిత్య 
సఖాత్వము, విభ్రమసంతతనవత్వము, పశుపతి దృక్సుధాపారణత్వము, మదన శ్రీ 
జీవాతుత్వము, శశిరుచ్యుచ్చాటన దేవతాత్వము ఆరోపితములగుటచే నీ శ్లోకమున 
మాలారూపకాలంకార మేర్చడుచున్నది. అమ్మవారి చిజునవ్వు ననేక విధముల నీ శతకమున 
వర్ణించిన మూకకవి అమ్మవారి చిబునవ్వు వాక్కుల కందరానిదని చెప్పుచున్నాడు. ఇట్లు 
చెప్పుటకూడ వాక్కే వాక్కుల కందరానిదని వాక్కుతోడనే గదా చెప్పవలెను. పోతే అట్లని 
మూకకవి మౌనమును వహించినాడా? లేదు. ఇంకను వర్ణించుచునే యున్నాడు. వాక్కుల 
కందరానిదనుటలో తాత్పర్యము సమగ్రముగా వాక్కులతో నమ్మవారి చిజునవ్వు వర్ణించుట 
సాధ్యము కానిదనియే. ఇంత వర్ణించినను ఆ వర్ణనము యత్మించి ద్వర్ణనమే కాని 
సమ(గవర్ణనము కాదను సత్యము చెప్పుట కవియొక్క నిరహంకారతకు నిదర్శనము. 
నిర్ణ్గుణబ్రహ్మము వాక్కులకందరానిదే. కామాక్షీ దేవి సగుణబ్రహ్మస్వరూపిణి. సగుణ, నిర్గుణ 
శబ్దములలోని గుణ శబ్దము శబ్దప్రవృత్తి నిమిత్తములైన గుణజాతి క్రియాద్రవ్య సంజ్ఞల 
కుపలక్షణము. ప్రవృత్తి నిమిత్తములైన జాతి గుణ క్రియా ద్రవ్యసంజ్ఞలులేని నిర్ణుణబ్రహ్మము 
వాక్కుల కందరానిదనుట ఉచితమే. కాని కామాక్షీ దేవి మన్గహాసము సగుణము కదా. 
వాక్కులకందరాని దగుట యెట్లు అను ప్రశ్నము కలుగును. సగుణము అనగా ఒకటి 
రెండు గుణములు కలదని, అనంత గుణములు కలదనియు చెప్పవచ్చును. 
అనంతగుణములు కలదైన మన్దహాసముకూడ నిర్గుణబ్రహ్మమువలె వాక్కుల కందరానిదే. 
అనంతగుణముల చెప్పుట యెవనికి సాధ్యము. ఏ వాక్కులనంత గుణముల చెప్పగలవు? 
ఏ వాక్కులును చెప్పలేవు. అమ్మవారి మందహాసము సగుణమైనను అనంతగుణములు 
కలదగుట వలన వాక్కులకందరానిదే యనుట నిస్సంశయము. వీవో కొన్ని గుణములు 
చెప్పవచ్చును. మూకకవి కూడ అట్లే చెప్పినాడు. చెప్పంబోవుచున్నాడు. ఆయన అమ్మవారి 
మన్దహాసము సమగ్రముగా చెప్పుట సాధ్యము కాదనియే తాత్పర్యము. దేవమనుష్యపశ్వాది 
శబ్దములు జాతివాచకములు; శ్వేతపీతాది శబ్దములు గుణవాచకములు, జనకసంహారక 
పాచకాది శబ్దములు క్రియావాచకములు, శూలిదండ్యాదిశబ్బములు ద్రవ్య (యోగ) 


T1 


సారోల్లాసినీ వ్యాఖ్యా 123 


వివరణము :- 

అమ్మవారి చిజునవ్వు నందామె మాటల సౌగన్ధ్యమున్నది. అది ఆ శివునిపై 
అమ్మవారి హృదయమునందలి ప్రొఢఢథేమ యనెడి తీగ క్రొత్తగా పూచిన పూవు అని 
మాట యందు సౌగన్యము, (పప్రమయందు తీగయొక్క అమ్మవారి చిబునవ్వు నందు 
పుష్పముయొక్క ఆరోపముండుటచే రూపకాలంకార మేర్చడుచున్నది. అమ్మవారి 
చిజునవ్వనెడి పువ్వుయొక్క, అంకుర దశ, కుట్మల దశ, వికాస దశ వరుసగా వర్ణింపం 
బడుటచే క్రమాలంకారమున్న్చది. 

—- అకఊినైల-- 


అవ:- _ పై శ్లోకమున కామాక్షీదేవి శ్రీకాంచీపురదేవతగా పేర్కొనంబడినది. ఈ శ్లోకమున 


శ్రీ కాంచీపుర నాయకుడైన ఏకామైేశ్వరుని ప్రియతమగా పేర్శొనంబడుచున్నది. 


శ్లో॥ కిం తైప్రోతసమమ్మికే పరిణతం ్రోతశ్చతుర్ధం నవం 
పీయూషస్య సమస్తతాపహరణం కింవా ద్వితీయం వపుః। 
కింస్విన్నైకటికం గిరో మధురిమాభ్యాసాయ నవ్యం పయః 


శ్రీకాజ్చీపురనాయకప్రియతమే! మన్షస్మితం తావకమ్‌॥ 83 

ప్రతిపదార్థము :- 

శ్రీకాంచీపురనాయకప్రియతమే శ్రీకాంచీపురనాయకునకు 
ప్రియతమురాలవైన; 

అమ్మికే అమ్మా! ; 

తావకమ్‌ నీకు సంబంధించిన; 

మన్దస్మితమ్‌ చిజునవ్వు ; 

లైస్రోతసమ్‌ గంగకు సంబంధించిన ; 

నవమ్‌ క్రొత్తదైన; 

చతుర్ధమ్‌ నాలుగవదైన; 

సమస్తతాపహరణమ్‌ అన్ని తాపములను బోంగొట్టు; 

ప్రోతః ప్రవాహము; 

పరిణతమ్‌ కిం పరిణమించినదా? 

పీయూషస్య అమృతముయొక్క 

ద్వితీయమ్‌ రెండవదైన; 

వవుః కిం వా శరీరమా; 

గిరః వాక్యముయొక్క 

మధురిమాభ్యాసాయ మాధుర్యము నభ్యసించుట కొజకు; 

నైకటికమ్‌ సమీపమునందున్న; 


124 మన్దస్మితశతకమ్‌ 
నవ్యమ్‌ = కొత్తదైన; 
పయః కింస్విత్‌ = పాలా? 
తాత్పర్యము: - 


ఏకామేశ్వరుని ప్రియతమురాలవైన అమ్మా! నీ చిబునవ్వు గంగయొక్క క్రొత్తదైన 
నాల్గవ ప్రవాహముయొక్క పరిణామమా? అమృతముయొక్క రెండవ శరీరమా? వాక్కుల 
మాధుర్యము నభ్యసించుటకు సమీపించిన క్రొత్తపాలా? 
వివరణము :- 


ఆకాశమునందు, భూమియందు పాతాళమునందు గంగ ప్రవహించినది. కావున 
గంగకు ఆకాశ ప్రవాహము (మన్దాకిని) భూప్రవాహము (హైమవతి) పాతాళ ప్రవాహము 
(భోగవతి) అను మూడు ప్రవాహములున్నవి కావున త్రిసప్రోతస యను పేరేర్చడినది. 
అమ్మవారి చిజునవ్వు ఆ గంగయొక్క నాల్గవ ప్రవాహమా? అమృతముయొక్క శరీరమొకటి 
దేవతలకు భోగ్యమై యున్నది. ఈ చిబునవ్వు ఆ అమృతముయొక్క రెండవ శరీరమా? 
ఈ చిజునవ్వు అమ్మవారి వాక్కుయొక్క మాధుర్యము నభ్యసించుటకు దగ్గరకు వచ్చిన 
క్రొత్తపాలా యని యొకే చిజునవ్వు మూడు విధములుగా నుల్లేఖింపంబడుట వలన నీ 
శ్లోకమున నుల్లేఖాలంకారమున్నది. అమ్మవారి చిజునవ్వు గంగయొక్క నాల్గవ ప్రవాహమా, 
అమృతముయొక్క రెండవ శరీరమా, నవ్యవ్లాన పాలా, యనుట వలన 
తాద్రూప్యరూపకాలంకారము స్ఫురించుచున్నది. గంగ ఒక విధమైన ఆధ్యాత్మిక (శారీరక) 
మైన తాపమును హరింపంగలదే కాని మరొక విధమైన ఆధ్యాత్మిక (మానసిక) మైన 
తాపము హరింపంజాలదు. కావున సమస్త తాపముల హరించుటకు నాల్గవ ప్రవహముగా 
పరిణమించినదా యేమి? పీయూషముయొక్క యొక శరీరము దేవతా భోగ్యమే కాని 
పరదేవతా (శివ) భోగ్యముకాదు. ఆ లోపమునపహరించి పరదేవతా (శివ) భోగ్యమగుటకు 
ద్వితీయశరీరము ధరించినదా యేమి? పాలకు అమ్మవారి చిజునవ్వు నందలి మాధుర్యము 
లేదు. కావున శివుడు పాలు త్రాగనే లేదు. పాలసముద్రములో పుట్టిన విషమును 
త్రావినాడు. చివజకు మాతృస్తన్యమును కూడ (గోల లేదు అని పాలు క్రొత్తరూపు ధరించి 
అమ్మవారి వాక్కుయొక్క మాధుర్యము నభ్యసించుటకు ఆమె చిజునవ్వును సమీపించినదా 
యేమి యను నిట్టి భావము స్ఫురించుటచే నీ శ్లోకమున మాలోత్రేక్షాలంకారస్సూర్తి 
యున్నది. శివుడేమి చూచి గంగను నెత్తికెక్కించు కొన్నాడు. గంగ దేవతలనదియే. ఆ 
దేవతలు ప్రలయమున మరణించువారేకదా వారి నదికి (దేవతానదికి) ప్రలయమున 
నాశముండదా తనవలెనది శాశ్వతమైనదా? అని అమ్మవారు మందహాస మొనర్చినది. 
శివుడు దేవతలందటథితో పాటు అమృతమును త్రావియున్నవో వారివలె ప్రళభయమున 
నశింపకుండుట యెట్లు? ఆ నశింపకుండుట తన మాంగల్యమహిమ యని శివుడెబుగడా 
యని అమ్మవారు మందహాసమొనర్చినది. పాపము శివుడు తల్లి పాలరుచినెబుగనివాడు. 


72 


సారోల్లాసినీ వ్యాఖ్యా 125 


తన భక్తకుమారులకు మాత్రము తన చనుబాల రుచి తెలియును, భర్తకు పాలరుచిని 
మించిన మాధుర్యము కల మందహాసమొనర్చి శివునానందింపంజేసినది. 
-ఆహయోాః అజప్రైల- 

అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వు ఆమె వాక్కులయొక్క మాధుర్యము 
నభ్యసించుటకు వచ్చిన పాలయొక్క క్రొత్తరూపుగా వర్ణింపంబడినది. ఈ శ్లోకమున 
వాక్కులకు స్నేహితురాలుగా అమ్మవారి హాస ప్రభామంజరి వర్ణింపంబడుచున్నది. 
శ్లో॥ భూషా వక్రసరోరుహస్య సహజా వాచాం సఖీ శాశ్వతీ 

నీవీ విభ్రమసన్తతేః పశుపతేస్సాధీ దృశాం పారణా। 

జీవాతుర్మదన[శ్రియశ్ళశిరుచేరుచ్చాటనీ దేవతా 


శ్రీకామాక్షి! గిరామభూమిమయతే హాస ప్రభామజ్ఞరీ॥ 84 
ప్రతిపదార్థము: - 
శ్రీకామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 
తే = నీయొక్క; 
హాసప్రభామంజరీ = నవ్వుల కాంతుల గుత్తి 
వక్రసరోరుహస్య = ముఖకమలమునకు; 
సహజా = సహజమైన; 
భూషా = అలంకారము; 
వాచామ్‌ = వాక్కులకు; 
శాశ్వతీ = శాశ్వతమైన; 
సఖీ = స్నేహితురాలు; 
విభ్రమసన్తతేః = విలాససమూహమునకు; 
నీవీ = పోకముడి; 
పశుపతేః = శివునియొక్క 
దృశామ్‌ = చూపులకు; 
సౌధీ = అమృతసమృన్థమైన; 
పారణా = విందు; 
మదనగ్రియః = మన్మథలక్ష్మికి; 
జీవాతుః = జీవనాషధము; 
శశిరుచేః = చన్చకాన్తికి; 
ఉచ్చాటనీ = వెడలకొట్టు; 
దేవతా = దేవతయునై; 
గిరామ్‌ = వాక్కులయొక్క 


130 


మన్దస్మితశతకమ్‌ 
ప 


శ్రీకామాక్షి! తవ స్మితద్యుతితతిర్బి మోష్టకాన్యజ్మురై - 


శ్చిత్రాం విద్రుమముద్రితాం వితనుతే మౌక్తీం వితానశ్రియమ్‌॥ 87 


ప్రతిపదార్థము: - 

శ్రీ కామాక్షీ! = ఓ శ్రీ కామాక్షీదేవీ! 

విలసల్లావణ్యలీలానటీ రంగస్య ప్రకాశించు సౌందర్యమనెడి లీలానటికి 
రంగస్థలమైన; 

తవ నీయొక్క 

ఉత్తుంగస్తనమణ్ణలస్య ఎత్తెన స్తనప్రదేశముయొక్క 

స్ఫుటమూర్ధ్వసీమని స్పష్టమైన పైభాగమున; 

ముహుః మాటిమాటికి; 

ప్రాకాశ్యమ్‌ ప్రకటనమును; 

అభ్యేయుషీ పొందుచున్నట్టి; 

(తవ-నీయొక్క స్మితద్యుతితతిః చిజునవ్వు కాంతుల సమూహము; 

బిమ్చోష్టకాన్యంకురైః దొండపండువంటి పెదవి కాంతుల 
మొలకలచే; 

చిత్రామ్‌ = విచిత్రమై; 

విద్రుమముద్రితామ్‌ = పగడపు ముద్రలు గల; 

మౌక్తీమ్‌ = ముత్తెములకు సంబంధించిన; 

వితానశియమ్‌ = చాందిని (పందిరియొక్క శోభను; 

వితనుతే = విస్తరింపంజేయుచున్నది. 

తాత్పర్యము: - 


అమ్మవారి సౌన్షర్యమనెడి లీలానటియొక్క రంగస్థలమే ఆమె ఎత్తైన స్తనమజ్ఞలము. 
దాని పైభాగమున మాటిమాటికి మెజయుచున్న చిబునవ్వు కాంతుల గుంపు 
దొండపండువంటి పెదవియొక్క ఎజుపు కాంతితో కూడి పగడపు ముద్రలుగల ముత్తెముల 
పందిరియొక్క శోభను విస్తరింపంజేయుచున్నది. 


వివరణము :- 
అమ్మవారి స్తనమండలము లావణ్యలీలానటీరంగముగా రూపింపంబడుటవలన 
రూపకాలంకార మేర్చడుచున్నది. బిమ్చోష్టకాన్యంకురములతో కూడిన అమ్మవారి 
స్మితద్యుతితతి పగడపుముద్రలుగల ముక్తావితానశ్రీని విస్తరింపంజేయుచున్నదని చెప్పుటచే 
స్మితద్యుతితతికి ముక్తావితానమునకు ఉపమానోపమేయభావము స్పురించుటచే 
ఉపమాలంకార ధ్వని యున్నది. 
ధా హాల 


783 


సారోల్లానినీ వ్యాఖ్యా 127 


వాచకములు, (సివ) డిత్సడచిత్థాదిశబ్బ్దములు సంజ్ఞావాచకములు, వీనిలో నేవి కూడ 
సగుణ(బ్రహ్మను చెప్పజాలవు. సర్వజాతియుక్తము సర్వగుణయుక్తము సర్వక్రియావంతము 
సర్వ ద్రవ్యవంతము సర్వశబ్దెకార్థమునగు సగుణ(బ్రహ్మము కొన్ని గుణములు కొన్ని క్రియలు 
స్వీకరించి కాంచీపురమున నవతరించి నందుననే ఈ మాత్రముగానైన కవుల వాక్కులు 
ప్రసరించుచున్నవి. అవతారమనగా అనంతగుణక్రియాదిమత్స్ప్సగుణ బ్రహ్మము కొన్ని 
గుణములు స్వీకరించి క్రిందకు దిగివచ్చుట. 
7 దా 
అవ:- పై శ్లోకమున అమ్మవారి హాసప్రభయందు కొన్ని రూపణములు చెప్పంబడినవి. 
ఈ శ్లోకమున మరి కొన్ని రూపణములు చెప్పంబడుచున్నవి. 
శ్లో సూతిశ్వేతిమకన్దలస్య వసతిశ్శృజ్ఞారసార[్రియః 
పూర్తిః సూక్తిరురీరసస్య లహరీ కారుణ్యపాథోనిధేః। 
వాటీ కాచన కౌసుమీ మధురిమస్వారాజ్యలక్ష్యాస్తవ 


శ్రీకామాక్షి! మమాస్తు మజ్జలకరీ హాసప్రభాచాతురీ॥ కిర్‌ 
ప్రతిపదార్థము: - 
శ్రీకామాక్షి = ఓ కామాక్షీదేవీ!; 
శ్వేతిమకన్దలస్య = తెలుపు మొలకకు; 
సూతిః = జన్మస్థానము; 
శృంగారసారశ్రియః = శృంగారసారలక్ష్మికి; 
వసతిః = నివాసస్థానము; 
సూక్తిరురీరసస్య = సూక్తిప్రవాహరసమునకు; 
పూర్తిః = నిందైన; 
లహరీ = ప్రవాహము; 
మధురిమస్వారాజ్యలక్ష్య్యాః = మాధుర్యస్వారాజ్యలక్షి శ్రి; 
కాచన = ఒకానొక; 
కౌసుమీ = పుష్పసమృన్థమైన; 
వాటీ = తోటయునయిన; 
తవ = నీయొక్క; 
హాసప్రభాచాతురీ = నవ్వుకాంతి నైపుణ్యము; 
మమ = నాకు; 
మంగలకరీ = శుభముల కలిగించునది; 
అస్తు = అగుగాక. 


128 మన్గస్మితశతకమ్‌ 
(n) 


తాత్సర్యము: - 

తెలుపుమొలకయొక్క జన్మస్థానము, శృంగారసారలక్ష్మి యొక్క నివాసస్థానము, 
సూక్తిప్రవాహరసముయొక్క సంపూర్ణత, దయాసముద్రముయొక్క ప్రవాహము, 
మాధుర్యస్వారాజ్యలక్ష్మియొక్క ఒకానొక పూలతోటయు నయిన అమ్మవారి హాస ప్రభాచాతురి 
నాకు శుభముల గలిగించున దగుగాక! 
వివరణము :- 


ఈ శ్లోకమున అమ్మవారి చిబునవ్వునందు శ్వేతిమకన్దల సూతిత్వము, 
శృంగారసారలక్ష్మీ నివాసత్వము, సూక్తిప్రవాహరసపూర్తిత్వము, దయాసము[ద్ర 
ప్రవాహత్వము, మధురిమస్వారాజ్యలక్ష్మీకుసుమవాటీత్వము ఆరోపింపంబడినందున 
మాలారూపకాలంకార మేర్ప్చడుచున్నది. అమ్మవారు మధురిమ సర్వస్వము అని చెప్పుటకు 
సర్వమాధుర్యములలో శ్రేష్టము అని చెప్పుటకు మధురి మస్వారాజ్యలక్ష్మీ శబ్ద 
ముపయోగింపంబడినది. ఆమె స్వాయంభువ, స్వయం విరాజమాన. ఆమె మృదువుగా 
నవ్వినది. అంతే ఆమె విహరించు పూలతోట యేర్పడినది. ఆ మన్దహాసము శాశ్వతము. 
ఆమెకు దుఃఖగన్ధము లేదు. ఆ మన్టహాస మానన్దసుగన్టిలము. 

—-ా ఆకడఊిమైల- 
అవ:- పై శ్లోకమున అమ్మవారి చిబునవ్వు మంగలసామాన్యమునకై ప్రార్థింపంబడినది. 
ఈ శ్లోకమున (అజ్ఞాన) తమో నివారణమునకై ప్రార్థింపంబడుచున్నది. 


శ్లో; జనూనాం జనిదు౪ఖమృత్యులహరీసన్తాపనం కృన్తతః 
ప్రొఢానుగ్రహపూర్ణశీతలరుచో నిత్యోదయం బిభ్రతః। 
శ్రీకామాక్షి! విసృత్వరా ఇవ కరా హాసాజ్బురాస్తే హఠా- 


దాలోకేన నిహన్యురన్థతమసస్తోమస్య మే సన్తతిమ్‌॥ 86 
ప్రతిపదార్థము: - 
శ్రీ కామాక్షి! = ఓ శ్రీ కామాక్షీ దేవీ! 
జన్తూనామ్‌ = ప్రాణులయొక్క 
జనిదుఃఖమృత్యులహరీసన్తాపనమ్‌ = జన్మదుఃఖ మృత్యుప్రవాహముల సన్తాపమును; 
కృన్తతః = కత్తిరించు; 
ప్రొఢానుగ్రహపూర్ణశీతలరుచః = గొప్ప అనుగ్రహమనెడి పూర్ణచన్దునియొక్క 
నిత్యోదయమ్‌ = నిత్యాభివృద్ధిని; 
బిభ్రతః = మోయు; 
తే = నీయొక్క 
హాసాంకురాః = నవ్వుమొలకలు; 


74 


సారోల్లానినీ వ్యాఖ్యా 129 


విసృత్వరాః = వ్యాపించు; 

కరాః+ఇవ = కిరణములవలై; 

హఠాత్‌ = ఆకస్మికముగా; 

ఆలోకేన = వెలుగు చేత; 

డా = నాయొక్క; 
అన్థతమసస్తోమస్య = (అజ్ఞాన) చీకట్లగుంపుయొక్క 
సన్తతిమ్‌ = పరంపరను; 

నిహన్యుః = నశింపంజేయుగాక! 
తాత్పర్యము: - 


అమ్మవారి చిజునవ్వులు ప్రాణుల జన్మదుఃఖమృత్యుప్రవాహముల వలన కలుగు 
పరితాపమును కత్తిరించునట్టివి. ప్రాధానుగ్రహ మనెడి పూర్ణ చన్హునియొక్క నిత్యాభివృద్ధిని 
మోయునట్టివి. అట్టి చిజునవ్వులు వ్యాపించు కిరణములవలె హఠాత్తుగా నా హృదయమున 
వెలిగి అందున్న అజ్ఞానాంధకార సమూహముల పరంపరను నశింపంజీయుగాక! 


వివరణము :- 

అమ్మవారి చిబునవ్వులు చన్టకిరణములతో పోల్చంబడుటచే నీ శ్లోకమున 
నుపమాలంకారమున్నది. చన్టకిరణములు శారీరకమైన సన్లాపమును నశింపంజేయును. 
అమ్మవారి చిబునవ్వులు శారీరకమానసికములైన జన్మప్రవాహము వలన, దుః 
ఖప్రవాహమువలన, మృత్యుప్రవాహమువలన, కలుగు సన్తాపము నంతను హరించును. 
అమ్మవారి చిజునవ్వు ఆమె ప్రాఢధానుగ్రహమును సూచించును కావున ప్రాఢానుగ్రహ 
మనెడి పూర్ణచన్దునియొక్క నిత్యాభివృద్ధిని చేయునని చెప్పంబడినది. చన్టకిరణములు 
హఠాత్తుగా ప్రవేశించి వెలుగవలెనన్నచో నింటి కప్పునకో గోడకో రంధ్రమేర్చడవలెను. 
హృదయము నం దమ్మవారు నిలచియే యున్నందున ఆమె పెదవులు ఆమె 
హృదయములోని ప్రాఢానుగ్రహము కారణముగా హఠాత్తుగ విప్పుకొనిన చాలును. 
హృదయమున వ్యాపించు చన్టకిరణములవలె అమ్మవారి చిజునవ్వులు హృదయమందలి 
అన్థకార (అజ్ఞాన)మును నశింపజేయును. చిజునవ్వులంధకార (అజ్ఞాన)మును నశింప 
జేయుగాక యనుటచే చిజునవ్వులందు కాంతుల యారోపము స్ఫురించుటచే నీ శ్లోకమున 
రూపకాలంకార స్ఫూర్తియున్చది. 

mn దా 

అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వుయొక్క తెలుపు వర్ణింపంబడినది. ఈ 
శ్లోకమున పెదవుల మెజుపుతో కూడిన చిజునవ్వుయొక్క తెలుపు వర్ణింపంబడుచున్నది. 


శ్లో ఉత్తుబ్గస్తనమణ్జలస్య విలసల్లావణ్యలీలానటీ - 
రజ్ఞస్య స్ఫుటమూర్థ్వసీమని ముహుః ప్రాకాశ్యమభ్యేయుషీ। 


134 మన్దస్మితశతకమ్‌ 
ణ 


ఇది యంతయు అమ్మవారి అనుగ్రహముననే కలుగును. ఆ యనుగ్రహమునే ఆమె 
మన్టస్మితము సూచించును. సత్మర్మలకు నిర్మలత్వము ఫలముగా లభింపవలెనన్న 
ఫలప్రదాత్రియగు నమ్మవారి యనుగ్రహ మావశ్యకము. 
-అళమో దా 

అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వులేశమువలన సేవకులకు లాభములు కొన్ని 
పేర్కొనబడినవి. ఈ శ్లోకమున అమ్మవారి హాసము వలన జీవుల సంసారమే 
హింసింపబడునని చెప్పబడుచున్నది. 
శ్లో॥ ఆకర్షన్నయనాని నాకిసదసాం శైత్యేన సంస్తమృయ- 

న్నిన్దుం కిం చ విమోహయన్చశుపతిం విశ్వార్తిముచ్చాటయన్‌। 

హింసన్‌ సంసృతిడమృరం తవ శివే! హాసాహ్వయో మాన్రికః 


శ్రీకామాక్షి! మదీయతాపతమసోవిద్వేషణే చేష్టతామ్‌! 90 
ప్రతిపదార్థము: - 
శివే మంగలస్వరూపురాలవైన; 
శ్రీకామాక్షి ఓ శ్రీ కామాక్షీదేవీ! 
నాకిసదసామ్‌ దేవతల సభలలో నున్న వారియొక్క 
నయనాని కన్నులను; 
ఆకర్షన్‌ ఆకర్షించుచు; 
శైత్యేన చల్లదనముతో; 
ఇన్గుమ్‌ చనన్లుని; 
సంస్తమృయన్‌ బాగుగా స్తంభింపంజేయుచు; 
కించ మరియు; 
పశుపతిమ్‌ శివుని; 
విమోహయన్‌ మోహింపంజేయుచు; 
విశ్వార్తిమ్‌ జగముయొక్క పీడను; 
ఉచ్చాటయన్‌ వెడల గొట్టుచు; 
సంసృతిడమృరమ్‌ సంసారవిలాసమును; 
హింసన్‌ హింసించుచు; 
తవ నీయొక్క 
హాసాహ్వయః నవ్వను పేరుగల; 
మాస్తికః మాస్తికుడు; 


మదీయతాపతమసో విద్వేషణే 
చేష్టతామ్‌ 


నా తాపమనెడి చీకటిని ద్వేషించుటయందు; 
పూనుకొనుగాక! 


75 


సారోల్లాసినీ వ్యాఖ్యా 131 


అవ:- _ పై శ్లోకమున బిమ్చోష్టకాన్యంకురములతో నెజ్జివారిన అమ్మవారి తెల్లని స్మితము 
వర్ణింపంబడినది. ఈ శ్లోకమున అమ్మవారి ముఖమునకు మరింత తెల్లదనము 
సంపాదించునది యామె స్మితమని వర్ణింపంబడుచున్నది. 
శ్లో స్వాభావ్యాత్తవ వక్రమేవ లలితం సన్తోషసమ్పాదనం 
శమ్మోః కిం పునరజ్బితస్మితరుచః పాణ్ణిత్యపాగ్రీకృతమ్‌। 
అమ్ఫోజం స్వత ఏవ సర్వజగతాం చక్షు8ప్రియంభావుకం 


కామాక్షి! స్ఫురితే శరద్వికసితే కీదృగ్విధం బ్రాజతే॥॥ 88 

ప్రతిపదార్థము: - 

కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ! 

తవ = నీయొక్క; 

వక్రమ్‌ = ముఖము; 

స్వాభావ్యాత్‌ ఏవ = స్వాభావికముగానే; 

లలితమ్‌ = అందమైనది; 

శమ్మోః = శివునకు; 

సంతోషసమ్పాదనమ్‌ = సంతోషమును కలిగించునట్టిది; 

అంచితస్మితరుచః = పూజితమైన చిటునవ్వు కాంతియొక్క ; 

పాండిత్యపాత్రీకృతమ్‌ = పాండిత్యమునకు పాత్రముగా 
చేయబడినచో; 

కిం పునః = ఇక చెప్పవలసినదేమున్నది?; 

అమ్ఫోజమ్‌ = కమలము; 

స్వత ఏవ = తనకు తానుగానే; 

సర్వజగతామ్‌ = సర్వలోకములయొక్క 

చక్షుఃప్రియంభావుకమ్‌ = కన్నులకు ప్రియముగా ననిపించునట్టిది; 

స్ఫురితే = వికసించినచో; 

శరద్వికసితే = శరదృతువున వికసించినచో; 

కీదృగ్విధమ్‌ = దేని విధముగా (ఎంత అందముగా) ; 

(భ్రాజతే? = (ప్రకాశించును? 

తాత్సర్యము: - 


అమ్మవారి ముఖము స్వాభావికముగానే అందమైనది. శివునకు సంతోషమును 
గలిగించునట్టిది. ఇక నా ముఖము చిజునవ్వు కాంతికి పాత్రమైనచో చెప్పవలసినదేమున్నది. 
కమలము స్వయముగానే సర్వలోకములకు కనువిందొనర్చును. అది వికసించినచో 
అందునా శరదృతువున వికసించినచో ఇంకెట్లు ప్రకాశించునో? 


132 మన్గస్మితశతకమ్‌ 
(n) 


వివరణము :- 

అమ్మవారి చిబునవ్వుతో కూడిన ముఖమునకు శరద్వికసిత కమలము 
దృష్టాంతముగా చెప్పంబడుటచే నీ శ్లోకమున దృష్టాంతాలంకారమున్నది. అమ్మవారి 
చిజునవ్వు కాంతియొక్క పాండిత్యమనగా తెల్లదనమే. పాండిత్య శబ్దము పాండు (పాండివం) 
శబ్దస్సోరకము గదా. పాండిత్యమనగా జ్ఞానము. అది తెల్లనిదనుట కవి సమయము. ఆ 
విధముగా కూడా పాండిత్య శబ్దము పాండిమ (తెల్లదన)మును సూచించును. శంభు 
సంతోషసంపాదన, సర్వజగచ్చక్షుః ప్రియంభావుక శబ్దములు, అంచితస్మితరుచిపాండిత్య 
పాగతీకృత, శరద్వికనిత శబ్దములు, దృష్టాంతాలంకారమునకు కావలసిన 
బింబప్రతిబవింబభావము నందించుచున్నవి. అమ్మవారి ముఖము 1) లలితము 2) 
శంభుసంతోష సంపాదనము 3) స్మితరుచిపాండిత్యపా త్రీకృతము. కమలము 1) స్ఫురితము 
2) సర్వజగచ్చక్లుః ప్రియంభావుకము 8) శరద్వికసితము ఉపమానోపమేయములైన 
ముఖకమలములయొక్క పై విశేషణములు వాని ఏకోత్తరసమృద్ధి శోభా సూచకములు. 
కమలము సర్వజగచ్చక్షుః[ప్రియంభావుకముకాగా అమ్మవారి ముఖము శంభువునకు 
మాత్రమే సంతోషసంపాదనమగుట అమ్మవారి ముఖమునకు న్యూనత్వము కలిగించదా? 
అను ప్రశ్న యొకటి యుదయించును. ముఖముపమేయము కావున న్యూనత్వముచితమే 
యనుట యొక సమాధానము. శివుడు సర్వజగద్రూపుడగుటచే అమ్మవారి ముఖము 
సర్వజగత్సంతోష సంపాదకమనుట మరియొక సమాధానము. ఆత్మా వై పుత్రనామాసి 
కౌ.2.11 అను శ్రుతి ననుసరించి శివునకు తత్పుత్రప్రాయములైన సర్వజగములకు 
అభేదము ఘటించుచున్నది. భర్తయైన శివునకు సంతోషమును కలిగించినట్లే సర్వ 
జగములకు సంతోషమును గలిగించునట్టి దమ్మవారి ముఖమనుట మరొక సమాధానము. 

నా న 

అవ॥[:- పై శ్లోకమున అమ్మవారి స్మితము పితృపుత్ర భావాపన్నములైన శంభు సర్వ 
జగత్సంతోష జనకమని చెప్పంబడినది. ఈ శ్లోకమున అమ్మవారి స్మితము ఆమె సేవకులకు 
కలిగించు వివిధ లాభములు పేర్కొనంబడుచున్నవి. 


శ్లో పుమ్భిర్నిర్మలమాన సైర్విదధతే మైత్రీరసం నిర్మలం 
కర్తుం కర్మలయం చ నిర్మలతమాం కీర్తిం లభన్తేతరామ్‌। 
సూక్తిం పక్ష్మలయన్తి నిర్మలగుణాం యత్తావకాస్సేవకా- 


స్తత్మామాక్షి! తవ స్మితస్య కలయా నైర్మల్యసీమానిధేః॥। 89 
ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 
తావకాః = నీకు సంబంధించిన; 
సేవకాః = సేవకులు; 


76 


సారోల్లాసినీ వ్యాఖ్యా 133 


నిర్మలమాన సైః = స్వచ్చమైన; 

మైత్రీరసమ్‌ = స్నేహరసమును; 

విదధతే = చేయుచున్నారు; 

కర్మలయమ్‌ = కర్మముల నాశమును; 

కర్తుమ్‌ = చేయుటకు; 

నిర్మలతమామ్‌ = మిక్కిలి స్వచ్చమైన; 

పుమ్మిః = పురుషులతో; 

కీర్తిమ్‌ = యశమును; 

లభన్తేతరామ్‌ = అధికముగా పొందుచున్నారు; 
నిర్మలగుణామ్‌ = ప్రసాదగుణముగల; 

సూక్తిమ్‌ = సుభాషితమును; 

పక్ష్మలయన్తి యత్‌ = మేలుకొలుపుచున్నారు అనునది యేది గలదో; 
తత్‌ = అది; 

తవ = నీయొక్క 

నైర్మల్యసీమానిధేః = స్వచ్చతయొక్క హద్దుకు స్థానమైన; 
స్మితస్య = చిటునవ్వుయొక్క; 

కలయా = లేశము చేతనే (యేర్చడుచున్నది). 
తాత్పర్యము: - 


అమ్మా! నీ సేవకులు కర్మలనాశముకొబకు శుద్ధమనస్ములైన పురుషులతోనే 
మైత్రి నొనరించెదరు. కర్మలంతమై నిర్మల కీర్తి నొందుచున్నారు. ప్రసాదగుణముగల 
సుభాషితమును మేలుకొలుపుచున్నారు. ఇది యంతయు నిర్మలత్వమునకు చివరి హద్దెన 
నీ చిజునవ్వుయొక్క లేశముచేతనే యేర్చడు చున్నది. 


వివరణము :- 


అమ్మవారు తన సేవకులను చూచి మన్టహాస మొనరించును. సేవకులప్పటినుండి 
కర్మవినాశనము కొజకై నిర్మలమనస్ములైన వారితోడనే మైత్రి నొనరించెదరు. నిర్మలమైన 
కీర్తి నొందెదరు. ప్రసాదగుణభూయిష్టమైన వాక్కు పల్మెదరు. అమ్మవారి చిలునవ్వు 
నైర్మల్యసీమానిధి. కావున ఆమె చిబునవ్వుయొక్క అల్ప ప్రసారముయొక్క మహత్త్వ 
మిట్లుండగా సంపూర్ణ ప్రసారముచేత నింకెంత లాభము సేవకులకు కలుగునో చెప్పరాదను 
వస్తువు ఈ శ్లోకమున ధ్వనించుచున్నది. శారీరకనిర్మలత స్నానాదుల వలన కలుగును. 
మానసికనిర్మలత సత్యదయాదిగుణముల వలన కలుగును. ఆ గుణములు అమ్మవారి 
అనుగ్రహము చేతనే ఆమె సేవకులకు లభించుటకు వీలుగా నిర్మలమానసులు 
తారసపడుదురు. వారి సహవాసమున నమ్మవారి సేవకుల మనస్సులును నిర్మలములగును. 


138 మన్గస్మితశతకమ్‌ 
(n) 


వివరణము :- 

వెన్నెల వెల్లివిరియునవుడు నముద్రము పొంగుట కవి నమయము. 
విజ్ఞానశాస్తసిద్ధము కూడా. భక్తుల ప్రతిభ సముద్రముయొక్క చాతురిని పొందుననుటలో 
భక్తుల ప్రతిభకు సముద్రమునకు ఉపమానోపమేయభావము స్ఫురించుటచే 
ఉపమాలంకారము వ్యంగ్యమగుచున్నది. దౌర్గత్యప్రసారములు తమఃపటలికాసాధర్యమును 
వహించుచున్నవనుటచే యుపమాలంకారము దాదాపు వాచ్యమైనదనియే చెప్పవచ్చును. 
వెన్నెల వెల్లివిరిసినపుడు చీకట్లు నశించునట్లు అమ్మవారి చిజునవ్వు వెల్లివిరియగా 
దౌర్గత్యప్రసారములు నశించును. అట్లే భక్తుల ప్రతిభాస మున్మేషణము సముద్రము 
పొంగినట్లు పొంగిపోవుననుట ఫలితార్థము. చన్దుడు కైరవములకు (తెల్లకలువలకు) 
సహచరుడు కావున కైరవసాహచర్యపదవి యనగా చన్టత్వం లేక చన్టకాన్సి, అమ్మవారి 
చిబునవ్వు వెన్నెల కావున వెన్నెల వెల్లివిరియునపుడు జరుగు చీకట్లు (దౌర్గత్యములు) 
నశించుట, సముద్రము (భక్తుల ప్రతిభ) పొంగుట వంటి కార్యములు జరుగకుండ 
నెట్లుండును. 

7 దా 

అవ:- పై శ్లోకమున అమ్మవారి చిబునవ్వునకు చన్రకానితోడి సార్వ కాలికమైన పోలిక 
చెప్పంబడినది. ఈ శ్లోకమున మన్దారాదులతోడి పోలిక అమ్మవారి చిబునవ్వనకు 
కాదాచిత్మమని చెప్పంబడుచున్నది. 


శ్లో మన్న్దారాదిషు మన్మథారిమహిషి! ప్రాకాశ్యరీతిం నిజాం 
కాదాచితృతయా విశజ్మ్య బహుశో వైశద్యముద్రాగుణః। 
శ్రీకామాక్షి! తదీయసజ్ఞమకలామస్టీభవత్మౌతుకః। 


సాతత్యేన తవ స్మితే వితనుతే స్వైరాసనావాసనామ్‌।। 93 

ప్రతిపదార్థము: - 

మన్మథారిమహిషి! = మన్మథుని శత్రువు (శివునియొక్క 
పట్టపురాణివైన; 

శ్రీకామాక్షి! = ఓ శ్రీకామాక్షీదేవీ!; 

మనస్దారాదిషు = మన్దారాదులయందు; 

నిజామ్‌ = తన; 

ప్రాకాశ్యరీతిమ్‌ = ప్రకటనపద్ధతిని; 

కాదాచిత్మతయా = ఎప్పుడో ఒకప్పుడు మాత్రమే 
యుండునదగుటచేత; 

బహుశః = పెక్కు మార్లు 

విశంక్య = ఆలోచించి; 


77 


సారోల్లాసినీ వ్యాఖ్యా 135 


తాత్పర్యము: - 

ఓ శివా! కామాక్షీ దేవీ! దేవతల సభలలో నున్నవారియొక్క కన్నుల నాకర్షించుచు, 
చల్లదనముతో చనన్లుని స్ఫురింపంజేయుచు, శివుని మోహింప జేయుచు, లోకబాధను 
వెడలగొట్టుచు, సంసారవిలాసమును హింసించుచు, నీ నవ్వను మానై్రికుడు ఇక నా 
తాపమనెడి చీకటిని ద్వేషించుటకుంబూనుకొనుగాక! 
వివరణము :- 

ఆకర్షణము, స్తంభనము, మోహనము, ఉచ్చాటనము, హింసనము, విద్వేషణము 
మొదలగు పనులు మాన్రికక్రియలు. ఈ పనుల నాచరించు నమ్మవారి నవ్వు మానై్రికుడని 
చెప్పుట వలన నీ శ్లోకమున రూపకాలంకార స్ఫూర్తి యున్నది. దేవతల కన్నులయొక్క 
ఆకర్షణము, చన్దునియొక్క స్తమృనము, శివునియొక్క మోహనము, విశ్వార్తియొక్క 
ఉచ్చాటనము, సంసారవిలాసముయొక్క హింసనము, చేసిన అమ్మవారి నవ్వు అను 
మాన్రికునకు చేయవలసిన మాన్లికా క్రియయేయైన విద్వేషణము ఒకటి మిగిలినది. ఆ 
మాన్రికుడు నా తాపమను తమస్సుయొక్క విద్వేషణ మాచరించినచో నదియు పూర్తియగును, 
అను వస్తువు ఇచ్చట వ్యంగ్యమగుచున్నది. 

ధా హాల 
అవ:- పై శ్లోకమున తాపము తమస్సుగా రూపింపంబడినది. ఈ శ్లోకమున తాపము 
అనలముగా రూపింపంబడుచున్నది. 
శ్లో క్షేపీేయః క్షపయన్తు కల్మషభయాన్యస్మాకమల్పస్మిత - 
జ్యోతిర్మభ్ఞలచం[క్రమాస్తవ శివే! కామాక్షి! రోచిష్టవః। 
పీడాకర్మఠకర్మఘర్మసమయవ్యాపారతాపానల- 


శ్రీపాతా నవహర్షవర్షణసుధాస్రోతస్వినీశీకరాః॥। 91 
ప్రతిపదార్థము: - 
శివే = మంగలస్వరూపురాలవైన 
కామాక్షి! = ఓ కామాక్షీ దేవీ!; 
రోచిష్టవః = (ప్రకాశించునట్టి; 
పీడాకర్మఠకర్మఘర్మసమయ = పీడారూపములైన కర్మనిరతుల కర్మయను 
వ్యాపారతాపానలశ్రీపాతాః (గీష్మకాలవ్యాపారతాపాగ్నియొక్క 

కాంతిని నశింపజేయునట్టి; 

నవహర్షవర్షణసుధాస్రోతస్వినీ = క్రొత్త సంతోషమును వర్షించు అమృత 
శీకరాః నది బిందువులైనట్టి; 
తవ = నీయొక్క 


136 మన్దస్మితశతకమ్‌ 

అల్బస్మితజ్యోతి ర్మబ్ణిలచం క్రమాః = చిజునవ్వు వెలుగుల గుంపుయొక్క 
పరిభ్రమణములు; 

అస్మాకమ్‌ = మాయొక్క 

కల్మషభయాని = పాపభయములను; 

క్షేపేయః = శీఘ్రముగా; 

క్షపయన్తు = నశింపంజేయుగాక. 

తాత్పర్యము: - 


పీడారూపమైన కర్మఠుల కర్మయనెడి గ్రీష్మకాలవ్యాపారమైనతాపాగ్ని కాంతిని 
నశింపంజేసి క్రొత్త సంతోషమును వర్షించు అమృతనది బిందువులైన ప్రకాశించు నీ 
చిజునవ్వుల కాంతుల గుంపుల పరభ్రమణములు శీఘ్రముగా మా పాపభయములను 
నశింపంజేయుగాక. 
వివరణము :- 

కర్మరఠుల కర్మ పీడరూపమే. పీడారూపముకానిచో నది పూర్వజన్మ పాపమును 
తొలగింపంజాలదు. శాస్తోక్తమైనది కావున నది కర్తవ్యమనుటలో సంశయము లేదు. 
అది చేయకపోయిన పూర్వజన్మపాపము ఈ జన్మమున దుఃఖమును కల్లింపక మానదు. 
శాస్రోక్త కర్మాచరణము ద్వారమున పూర్వజన్మ పాపమును తొలగించుకొనవచ్చును. ధర్మేణ 
పాపమపనుదన్తి (మహానారా. 22. 1) అని [శ్రుతి చెప్పుచున్నది. ధర్మకర్మ నాచరించి 
పాపమును తొలగింపవలెనని దాని కర్థము. ఆ కర్మఠుల కర్మ శారీరక పీడారూపమగుటచే 
గ్రీష్మకాలపు వ్యాపారమైన అగ్నితాపము వంటిది. చిత్తశుద్ధిపర్యంతమీ కర్మ ఆచరింపం 
దగినదే. శుద్ధచిత్తమున భక్తియనగా పరమేశ్వరునందు ప్రేమ అంకురించును. భక్తియొక్క 
చివరి మెట్టుగా జ్ఞానము కలుగును. ఇట్టి వారినే జ్ఞానిభక్తులని భగవద్గీత చెప్పినది. 
జ్ఞానము కలిగిన పిదప కర్మాధికారము తొలగును. కర్మయొక్క ఆవశ్యకతయు తొలగును. 
ఆ కర్మయొక్క ఆచరణీయత అప్పుడు అనివార్యము, అనగా తప్పనిసరి కాదు. అమ్మవారి 
చిబునవ్వులట్టి భక్తిని దాని శిఖరమైన జ్ఞానమును కలిగించుటచేత కర్మయను 
ఘర్మసమయవ్యాపారాగ్నితాపమును అమ్మవారి చిబునవ్వులు నశింపజేయును. 
తాపనాశమభావరూపము కావున నది ఆనందాభాసము కావచ్చును. ఆనందము 
కాజాలదు. క్రొత్తదైన ఆ యానందమును వర్షించు అమృతనది బిందువులుగా అమ్మవారి 
చిబునవ్వులకాంతులు రూపింపంబడుటచే నిందు రూపకాలంకారమున్నది. అమ్మవారి 
చిబునవ్వులకు పాత్రమైన వారికి పాప భయముండదు. కావుననే ఆ చిబునవ్వులు తన 
పాపభయమును పోగొట్టుగాక యని కవి ప్రార్థించుచున్నాడు. చిజునవ్వులు తెల్లనివి. 
అమృతబిందువులు తెల్లనివి కావున ఉపమానోపమేయభావస్సూర్తి యుండుటచే 
నుపమాలంకార ధ్వనియు నిచట నున్నది. శీఘ్రముగా కల్మషభయమును నశింపం 


78 


సారోల్లానినీ వ్యాఖ్యా 137 


జేయుగాక యని కవి కోరుటవలన ఆ పాపభయములయొక్క అసహ్యత ధ్వనించుచున్నది. 

చిజునవ్వుల కాంతులు కల్మషభయములంధకారరూపములని స్ఫురించుచున్నది. 
-అళమమో దా 

అవ:- పె శోకమున కల్మష భయములందు తమోరూపత స్ఫురింపంజేయంబడినది. 


డూ ౧౧ 


ఈ శ్లోకమున దౌర్గత్యప్రసారములందు తమఃపటల సాధర్మ్యము చెప్పబడుచున్నది. 
శ్లో శ్రీకామాక్షి! తవ స్మితైన్టవమహకపూరే పరిస్ఫూర్ణతి 
ప్రొఢాం వారిధిచాతురీం కలయతే భక్తాత్మనాం ప్రాతిభమ్‌। 
దౌర్గత్యప్రసరాస్తమ 8పటలికాసాధర్మ్య్యమాబి భ్రతే 


కిం కిం కైరవసాహచర్యపదవీరీతిం న ధత్తే పదమ్‌॥ 92 
ప్రతిపదార్థము: - 
శ్రీ కామాక్షి! = ఓ శ్రీ కామాక్షీ దేవీ! 
తవ = నీయొక్క 
స్మితెన్గవమహఃషప రే = చిజునవ్వనెడి చన్టకాంతి ప్రవాహము; 
పరిస్ఫూర్ణతి = వెల్లివిరియుచుండగా; 
భక్తానామ్‌ = భక్తులైన జీవులయొక్క 
ప్రాతిభమ్‌ = (ప్రతిభా సమున్న్మేషము; 
ప్రాఢామ్‌ = సంపూర్ణమైన; 
వారిధిచాతురీమ్‌ = సముద్రముయొక్క నైపుణిని; 
కలయతే = పొందుచున్నది; 
దౌర్గత్యప్రసరాః = దుర్గతుల ప్రసారములు; 
తమఃపటలికాసాధర్యమ్‌ = చీకట్ల గుంపులతోడి సమానధర్మతను; 
ఆబిభ్రతే = ధరించుచున్నవి. 
కైరవసాహచర్యపదవీరీతిమ్‌ = తెల్లకలువల సాహచర్యము (చన్టత్వము) 
యొక్క పదవియొక్క రీతిని; 
కిం కిమ్‌ = ఏదేది; 
పదమ్‌ = అడుగును; 
న ధత్తే? = మోపదు? 
తాత్సర్యము: - 


ఓ కామాక్షీదేవీ! నీ చిబునవ్వు వెన్నెల ప్రవాహము వెల్లివిరియుచుండగా భక్తులైన 
జీవులయొక్క ప్రతిభాసమున్మేషము సముద్రమువలె పొంగిపోవును. దారిద్రాది దుర్గతి 
ప్రసారములు చీకట్లగుంపులతో సమానధర్మములగును. చన్టత్వమే లభించినపుడు 
చన్లోదయమున జరుగవలసిన కార్యములలో నేదైన జరుగకుండునా? 


142 మన్దస్మితశతకమ్‌ 
(n) 
ప్రోతస్వినీ ఇవ = నదివలె; 
విజయతే = సర్వోత్మర్షముగా వర్ణిల్లుచున్నది. 


తాత్సర్యము: - 

మేనాదేవికి కుమార్తెవైన యో కామాక్షీదేవీ! విలాసముగా నేర్చడిన ప్రేమగల 
నాలుకపై నాడు సరస్వతికి శృంగారసభఖియైన నీ చిజునవ్వుకాంతి ఆ సరస్వతి ముఖముగా 
ధార్మికస్నానమాచరించుటకు తగిన చల్లదనముగల గాఢానందతరంగములు గల 
అమృతనదివలె సర్వోత్మర్షముగా వర్ధిల్లుచున్నది. 
వివరణము :- 

చిజునవ్వు వాక్కు నోటిలో నుండును గనుక చిబునవ్వు వాక్కునకు స్నేహితురాలు. 
ఆ వాక్కు స్నానమాచరించుటకు తగిన చల్లదనముగల గాఢానంద తరంగములకు 
అమృతనదియో యన్నట్లు నమ్మవారి చిజునవ్వున్నదని చెప్పుటచే నిచట నుత్రేక్షాలంకార 
మున్నది. అమ్మవారి నవ్వు నందు సరస్వతియొక్క శృంగార సభీత్వమారోపింపంబడుటచే 
రూపకాలంకారమున్నది. చిజునవ్వును, వాక్కును అమ్మవారి నోటిలో నాడుకొను 
స్నేహితురాం[డ్రు. కావున వారి కాటలాడు సమయమున పరస్పరస్నేహము కలిగినదని 
“లీలాజాతరతేశి” అను సమాసము వలన వ్యక్తమగుచున్నది. ధార్మికస్నానము చల్లని నీట 
చేయందగినదని శిశిరా అను పదము వ్యంజింపంజేయుచున్నది. ధార్మికులు ఆ చల్లని 
నీట సుఖముగా స్నానమాడెదరని సుఖేన అను పదము వ్యక్తమొనర్చుచున్నది. ఆనందమును 
నవ్వు సూచించునని గాఢానందతరంగితా అను సమాసము తెలుపుచున్నది. భాష తెల్లనిది, 
నవ్వు తెల్లనిది కావున సమానశీలవ్యసనేషు సఖ్యమ్‌ అను సూక్తి ప్రకారము భాషకు 
నవ్వునకు సఖ్యము సముచితమే. 

a దాం 

అవ:- పై శ్లోకమున సంతాపనివారకశిశిరసుధానదిగా అమ్మవారి చిజునవ్వుత్రేక్షింపం 
బడినది. ఈ శ్లోకమున సంతాప నివారణము కొజికై అమ్మవారి మధురస్మితము ప్రార్థింపం 
బడుచున్నది. 


శ్లో సన్లాపం విరలీకరోతు సకలం కామాక్షి! మచ్చేతనా 
మజ్జ్ఞన్తీ మధురస్మితామరధునీకల్లోలజాలేషు తే। 
నైరన్తర్యము పేత్య మన్మథమరుల్లోలేషు యేషు స్ఫుటం 


ప్రేమేన్దుః ప్రతిబిమ్బితో వితనుతే కౌతూహలం ధూర్దటేః॥। 96 
ప్రతిపదార్థము: - 
కామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 


మన్మథమరుల్లోలేషు కామ వాయువుచే చంచలములైన; 


79 


సారోల్లాసినీ వ్యాఖ్యా 139 


వైశద్యముద్రాగుణః = స్వచ్చతాధిక్యగుణము; 
తదీయసంగమకలామనస్టీభవత్మాతుకః = ఆ మన్గారాదులతోడి సంగమముచేత 
తగ్గుచున్న కుతూహలము కలదై; 


తవ = నీయొక్క 

సితే = చిటునవ్వునందు; 

సాతత్యేన = నిరంతరము; 
స్వైరాసనావాసనామ్‌ = స్వేచ్చగా నుండవలెనను కోర్మెను; 
వితనుతే = విస్తరింపంజేసికొనుచున్నది. 
తాత్పర్యము: - 


స్వచ్చత్వగుణము తన ప్రకటనము మన్గారాదులయందు తాత్మాలికమే యని 
పెక్కు విధముల నాలోచించి ఇదివజ కా మన్గారాదులతోడి సంగమానుభవమున్నది 
కావున మరల వాని సంగమమునందు కుతూహలము తగ్గుచున్నందున అమ్మవారి 
చిజునవ్వునందే నిరంతరము స్వేచ్చగా నుండవలెనను కోర్మెను విస్తరింపంజేసికొనుచున్నది. 


వివరణము :- 

వైశద్యగుణము చేతనము కాదు. కావున దానికి విశంకకౌతుకము వాసన వంటి 
చేతన ధర్మములుండవు. ఉండకపోయినను ఆ వైశద్యగుణమునందు చేతనముయొక్క 
ధర్మముల యారోపమున్నది. లేని విశంకాకౌతుకవాసనా గుణములున్నట్లు చెప్పుటచే 
నిట నతిశయోక్యలంకారమున్నది. మన్దారాదులకు అమ్మవారి చిబునవ్వునకు 
సమానధర్మముగా వైశద్యము(ద్రాగుణము చెప్పంబడినందున అది కాదాచిత్మము, 
మన్గారాదులు వికసించినప్పుడు మాత్రమే ఉండునది అని చెప్పుటచే ఉపమానములైన 
మన్దారాదులకు న్యూనత స్ఫురించుటచే ప్రతీపాలంకారస్ఫూర్తియున్నది, తదీయసంగమకలా 
శబ్దము మన్దారాదుల సంగమలేశము అను అర్థమును లేదా అమ్మవారి చిబునవ్వుయొక్క 
సంగమలేశము అను అర్థమును చెప్పవచ్చును. మన్దారాదుల సంగమము 
వైశద్యముద్రాగుణమునకు కాదాచిత్మమే కావున ఆ సంగమము లేశమే అయినా 
తాత్మాలికమైన ఆ సంగమము మరల కలుగవలెనని అనిపించలేదు. ఆ సంగమమే 
విసుగు కలిగించినది. కావున పిమ్మట మన్గారాదులతోడి సంగమము ఇక అవసరమని 
అనిపించనేలేదు. వైశద్యముద్రాగుణమునకు అందువలన మన్గారాదులందు కౌతుకము 
మన్దగించినది. 

డా దా 

అవ:- అమ్మవారి చిజునవ్వు నందలి వైశద్యగుణము చెప్పంబడినది. ఈ శ్లోకమున 
మాధుర్యము సూచింపంబడుచున్నది. 


శ్లో ఇన్ఫానే భవవీతిహోత్రనివహే కర్మాఘచణ్డానిల- 
ప్రొఢిమ్నా బహులీకృతే నిపతితం సన్త్హాపచిన్తాకులమ్‌! 


140 మన్దస్మితశతకమ్‌ 

మాతర్మాం పరిషిజ్బ కిళ్చొదమలైః పీయూషవర్తైరివ 

శ్రీకామాక్షి! తవ స్మితద్యుతికణైః శైశిర్యలీలాకరైః॥ 94 
ప్రతిపదార్థము :- 
శ్రీకామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 
మాతః = అమ్మా! 
కర్మౌఘచండానిలప్రొఢిమ్నా = కర్మసమూహమనెడి తీవ్రమైన అగ్ని 

యొక్క ప్రొఢిమచేత; 

బహులీకృతే = ఎక్కువజేయంబడిన; 
ఇన్టానే = మండుచున్న; 
భవవీతిహోత్రనివహే = సంసారమనెడి అగ్నిసమూహమునందు; 
నిపతితమ్‌ = పడిన; 
సన్లాపచినాకులమ్‌ = సన్హాపచిన్తచే వ్యాకులతనందిన; 
మామ్‌ = నన్ను 
అమలైః = స్వచ్చములైన; 
పీయూషవర్తెరివ = అమృతవర్షముల వంటి; 
శైశిర్యలీలాకరైః = శైత్యలీలకు నివాసములైన; 
తవ = నీయొక్క; 
స్మితద్యుతికణెః = చిజునవ్వు కాంతి లేశముల చేత; 
కించిత్‌ = కొంచెము; 
పరిషించ = తడుపుము. 
తాత్సర్యము: - 


కర్మ సమూహమొక తీవ్రాగ్ది, దాని ప్రొఢిమచేత సంసారాగ్ని సమూహమెక్మువై 
మండుచున్నందున నేను సన్హాపచిన్తాకులుడ నైనాను. అట్టి నన్ను స్వచ్చములైన 
అమృతవర్షములవంటి శైత్యలీలకు స్థానములైన నీ చిబునవ్వు కాంతిలేశముల చేతం 
దడుపుము. 
వివరణము :- 

అమ్మవారి చిజునవ్వు కాంతి లేశములు అమృతవర్షములవంటి వనుటచే 
ఉపమాలంకార మేర్చడినది. అమ్మవారి చిజునవ్వు కాంతిలేశములకు అమృతవర్షముల 
కుపమానోపమేయభావ హేతువైన మాధుర్యమను సమాన ధర్మమిందు వాచ్యము కాలేదు. 
అది వ్యంగ్య మగుచునే యున్నది. కాని అమలత్వ శైశిర్యములు అను సమానధర్మములు 
వాచ్యములుగానే యున్నవి. కవి కర్మామాగ్ని ప్రాథిమచేత ఎక్కువంబేయబడిన 
సంసారాగ్నిసమూహము మండుచుండగా సన్తాపచిన్తాకులుడై యున్నాడు. ఒక అగ్నికి 


80 


సారోల్లాసినీ వ్యాఖ్యా 141 


మరొక అగ్ని తోడుకాగా అగ్ని బహులముగా మండునదైనది. ఇట్టి సన్హాపచిన్త 
మృత్యువుతోడనే అంతమగును కావున కవి అమృతవర్షములవంటి అమ్మవారి 
చిజునవ్వుకాంతిలేశముల గోరుచున్నాడు. ఆ చిజునవ్వుకాంతిలేశములు తనను తడిపినచో 
నిక మృత్యుభయముండదు. మధురపదార్థములలో నమృతముయొక్క స్థానమద్వితీయము. 
అది మృత్యునివారకమగుటయే గాక ఆనందహేతువైన మాధుర్యమున కాలవాలము. 
అమృతము త్రావిన వారికి మరొక మధుర పదార్థమునం దాసక్తి యుండదు. అమ్మవారి 
చిబునవ్వుకాంతిలే శములు అమృతవర్షములవంటి వి. అమలత్వము, శైత్యము, 
చిజునవ్వుకాంతి లేశములకున్నందున సన్హాపతప్తుల సన్తాపనివారణమునకు మిక్కిలి 
అపూర్వములగుచున్నవి. సన్లాపతప్తలస్నానీయములు అమలములుగా శీతములుగా 
నుండవలెను గదా. 
—- అజస్రైల- 

అవ:- పై శ్లోకమున శిశిరములైన అమ్మవారి చిబునవ్వున కాంతి లేశముల 
పరిషేకమర్థింపంబడినది. ఈ శ్లోకమున ఆ చిబునవ్వు కాంతుల నైపుణి స్నానార్షామృత 
శిశిరస్రోతస్వినిగా వర్ణింపంబడుచున్నది. 


శ్లో; భాషాయా రసనాగ్రఖేలనజుషశ్శృజ్ఞారము ద్రాసభీ 
లీలాజాతరతేః సుఖేన నియమస్నానాయ మేనాత్మజే। 
శ్రీకామాక్షి! సుధామయీవ శిశిరా స్రోతస్వినీ తావకీ 


గాఢానన్దతరజ్లితా విజయతే హాసప్రభాచాతురీ।। 95 
ప్రతిపదార్థము: - 
మేనాత్మజే = మేనాదేవికి కుమార్తెవైన; 
శ్రీ కామాక్షి! = ఓ శ్రీ కామాక్షీదేవీ! 
లీలాజాతరతేః = విలాసముగా పుట్టిన (ప్రేమగల; 
రసనా(గ ఖేలనజుషః = నాలుక చివరనాడు; 
భాషాయాః = సరస్వతికి; 
శృంగారము ద్రాసఖీ = శృంగారచిహ్నములు గల స్నేహితురాలైన; 
తావకీ = నీకు సంబంధించిన; 
హాసప్రభాచాతురీ = నవ్వుల కాంతుల నైపుణి; 
సుఖేన = సుఖముగా; 
నియమస్నానాయ = ధార్శ్మికస్నానముకొబకు; 
శిశిరా = చల్లనైన; 
సుధామయీ = అమృతమయియైన; 
గాఢానన్టతరంగితా = తీవ్రములైన ఆనన్గతరంగములు గల; 


146 మన్దస్మితశతకమ్‌ 
ణ 


విజృంభించుచున్నది. అప్పుడామె యెదలో నున్న ఆననమను పాలసముద్రము పొంగును. 
పొంగిన ఆ పాలసముద్రమునుండి జ్ఞానప్రరోహరూపమైన యొకానొక తరంగము 
పైకిలేచినది. దానినే కవీశ్వరులు అమ్మవారి చిజునవ్వుగా చెప్పుచున్నారు. 


వివరణము :- 


కుతూహలమునందు వాయువుయొక్క ఆననమునందు పాలసముద్రముయొక్క 
జ్ఞానప్రరోహమునందు తరంగముయొక్క ఆరోపముండుటచే నిందు రూపకాలంకార 
మున్నది. ఆనన్టసముద్రమునుండి ఆనన్దతరంగములే యుదయింపవలెను. జ్ఞానతరంగము 
వీచుటెట్లు, సత్యజ్ఞానానందము లేక రూపములు కావున ఆనన్గసముద్రమునుండి జ్ఞాన 
తరంగముదయింపవచ్చును. ఆననము ద్వివిధము, విషయానందము, స్వరూపానందము. 
విషయానందము కూడా స్వరూపానందసముద్రముయొక్క తరంగములే, విషయానందము 
తరంగమువలె నశ్వరము, స్వరూపానందము సముద్రమువలె శాశ్వతము. స్వరూపజ్ఞానము 
స్వరూపానందము ఏకరూపములు. సంవిత్రరోహము అహం బ్రహ్మాస్మి అను చరమవత్తి 
జ్ఞానము. అది యుదయించియు మరల స్వరూపానందసముద్రమునందే లీనమగును. 
ఆ నంవిత్పరోవా ముదయింవనిచో జీవుడు సచ్చిదానంద స్వరూపుడయ్యు 
స్వరూపానందానుభవమునకు దూరుడే. అనాదియైన యజ్ఞానము ఆ సంవిత్రరోహము 
చేతనే నశించును. అప్పుడే స్వరూపానందానుభవము కలుగును. సగుణబ్రహ్మమునకు 
నిర్గుణబ్రహ్మమున కభేదము కనుక అమ్మవారు సగుణ బ్రహ్మరూపిణియే యైనను 
నిర్దణబ్రహ్మాభిన్నము కావున ఆమె శరీరము చిదానందఘనము. ఆమె మనస్సు 
చిదానందరూవము. ఆ నము(ద్రమునుండి యుదయించిన తరంగమైన 
స్మితసంవిత్రరోహము చిదానందరూపమని చెప్పనక్కజలేదు. ఆ సంవిత్రరోహమే స్మితము 
కావున అమ్మవారి స్మితము చిదానందరూపమే. స్మితము ఎదలోని యానందమునకు 
బాహ్యచిహ్నము. దాని వలన ఎదలోని యానందము పొంగును. ఆ ఆనందము 
పొంగినపుడు మరల స్మితము ఇట్లు ఆనంద స్మితముల పరంపర అమ్మవారిలో ఎడతెగక 
అవిచ్చిన్నముగా సాగుచుండును. 
on దా 
అవ:- అమ్మవారికి స్మితరూపమైన సంవిత్రరో హాత్మకశివైక్యనిశ్చయ జ్ఞానమున్నదని 
పై శ్లోకమున చెప్పంబడినది. ఈ శ్లోకమున కవి తనకు అమ్మవారి స్మితము విషయమున 
నిశ్చయాత్మకపారమార్థికజ్ఞానము లేనట్లు చెప్పుకొనుచున్నాడు. 
శ్లో సూక్తిశ్శీలయతే కిమ[ద్రితనయే మన్దస్మితాత్తే ముహు- 

ర్మాధుర్యాగమసంప్రదాయమథవా సూక్తేస్తు మన్దస్మితమ్‌। 

ఇత్థం కామపి గాహతే మమ మనస్సందేహమార్గభ్రమీం 

శ్రీకామాక్షి! న పారమార్థ్యసరణిస్ఫూర్తౌ నిధత్తే పదమ్‌॥। 99 


81 


సారోల్లానినీ వ్యాఖ్యా 143 


యేషు వేని యందు; 
నైరంతర్యమ్‌ ఎడతెగకుండుటను; 
ఉపేత్య పొంది; 
స్ఫుటమ్‌ స్పష్టముగా; 
ప్రతిబిమ్బితః ప్రతిబిమ్బింపంబదిన; 
డ్రేమేన్లుః (ప్రేమచన్వుడు; 
ధూర్జటేః శివునకు; 
కౌతూహలమ్‌ కుతూహలమును; 
వితనుతే కలిగించునో; 
(తేషు =ఆ)తే నీయొక్క 
మధురస్మితామరధునీకల్లోలజాలేషు మధురమైన చిరునవ్వనెడి దేవనది 
తరంగములయందు; 
మజ్జన్తీ మునుగుచున్న; 
మచ్చేతనా నా బుద్ధి; 
సకలమ్‌ సమస్తమైన; 
సన్లాపమ్‌ సంతాపమును; 
విరలీకరోతు తగ్గించుకొను గాక! 
తాత్పర్యము: - 


అమ్మా! ని స్మితములు మధురములు అని, అమరధునీతరంగముల 
సమూహములు, వానిలో నీ డ్రేమచగన్లుడు ప్రతిబింబించి శివునకు కుతూహలము 
కలిగించుచున్నాడు. వానియందు మునుగుచున్న నా బుద్ది సమస్తమైన సన్లాపమును 


తగ్గించుకొనుగాక! 
వివరణము :- 


స్మితములందు అమరధునీ కల్లోలజాలములయొక్క మన్మథునియందు 


వాయువుయొక్క (పేమయందు చ[న్లునియిక్క యారోప ముండుటచే నీ శ్లోకమున 
రూపకాలంకారమున్నది, మరుల్లోలేషు, కల్లోల జాలేషు అను సమాసములందు 
వృత్త్యనుప్రాసమను శబ్దాలంకారమున్నది. 
లావో డమపటలా 

అవ:- పై శ్లోకమున అమ్మవారి స్మితము మధురమని చెప్పంబదినది. ఈ శ్లోకమున 
అమ్మవారి చిజునవ్వుకాంతి సుధయని చెప్పంబడుచున్నది. 
శ్లో చేతుక్షరపయోధిమన్ధనచలద్రాగాఖ్యమన్థాచల - 

క్షోభవ్యాపృతిసంభవాం జనని! తే మన్దస్మితశ్రీసుధామ్‌। 


144 మన్గస్మితశతకమ్‌ 
(n) 


స్వాదంస్వాదముదీతకౌతుకరసా నేత్రత్రయీ శాజ్మరీ 


శ్రీకామాక్షి! నిరన్తరం పరిణమత్యానన్దవీచీమయీ॥॥ 97 
ప్రతిపదార్థము: - 
శ్రీకామాక్షి! = ఓ శ్రీ కామాక్షీదేవీ! 
చేతః........ సంభవామ్‌ = మనస్సను పాలసముద్రముయొక్క 


మన్గనమున గదలు రాగమనుపేరి 
మన్గరపర్వతమువలన కలిసిన క్షోభయను 
వ్యాపారముచే పుట్టిన; 


తే = నీయొక్క; 

మనస్మిత శ్రీసుధామ్‌ = చిజునవ్వుకాంతి యను నమృతమును; 
ఉదీతకౌతుకరసా = కుతూహలము పుట్టునట్లుగా; 
స్వాదంస్వాదమ్‌ = అనుభవించి అనుభవించి; 

శాంకరీ = శివునకు సంబంధించిన; 

నేత్రత్రయీ = మూడుకన్నులు; 

ఆనన్దవీచీమయీ = ఆనన తరంగములుగా; 

నిరన్తరమ్‌ = ఎల్లప్పుడు; 

పరిణమతి = పరిణమించుచున్నవి. 

తాత్సర్యము: - 


అమ్మా! కామాక్షీ దేవీ! మనస్సను పాలసముద్రమును రాగమను మన్గర 
పర్వతముతో మథించగా పుట్టిన చిజునవ్వకాంతియను నమృతమును కుతూహలము 
పుట్టునట్లుగా అనుభవించి అనుభవించి శివుని మూడు కన్నులు ఎల్లప్పుడు 
ఆనందతరంగములుగా పరిణమించుచున్నవి. 


వివరణము :- 

అమ్మవారి మనస్సు పాలసముద్రము. ఆ మనస్సులోని ఆమె రాగము మన్థర 
పర్వతము. ఆ మన్గర పర్వతములో ఆ మనస్సును మధించగా అమ్మవారి చిఖునవ్వు 
అను అమృతము పుట్టినది అని చెప్పుటలో మనసునందు క్షీరసముద్రముయొక్క 
రాగమునందు మన్గర పర్వతముయొక్క, చిజునవ్వు నందు సుధయొక్క ఆరోపములుండుటచే 
నీ శ్లోకమున రూపకాలంకారమేర్చడుచున్నది. మథన సంభవమైన విషమును శివుడు 
త్రావుట ప్రసిద్ధమే కాని యా శివుడు ఇతర దేవతలతో పాటమృతమును త్రావినాడో 
లేదో యను సన్దేహము మూకకవికే యున్నది కాబోలు. కావుననే యాతడు పై 
రూపకాలంకార వ్యాజమున శివుని మన్టస్మిత శ్రీ సుధాపానమును వర్ణించినాడు. 
అమృతపానానంతరము రక్షోబాధల నొందిన దేవతల యానందము పేర్మొనదగినది 


82 


సారోల్లానినీ వ్యాఖ్యా 145 


కాకపోయినను కామాక్షీ మన్దస్మిత శ్రీ సుధాపానమున శివుని కన్నులలో నానన్లవీచులు, 
దోబూచులాడుట వర్ణింపదగినదే. 
ధా దాం 
అవ:- పై శ్లోకమున అమ్మవారి చిజునవ్వు మనస్సను పాలసముద్రమునుండి పుట్టిన 
అమృతముగా చెప్పబడినది. ఈ శ్లోకమున ఆననము పాలసముద్రము యొక్క 
తరంగముగా అమ్మవారి చిజునవ్వు చెప్పబడినది. 
శ్లో ఆలోకే తవ పజ్బసాయకరిపోరుద్దామకౌతూహల - 

(పేజ్ఞన్మారుతఘట్టన ప్రచలితాదానన్దదుగ్గ్థామ్బుధేః। 

కాచిద్వీచిరుదబ్బతి ప్రతినవా సంవిత్పరోహాత్మికా 

తాం కామాక్షి! కవీశ్వరాః స్మితమితి వ్యాకుర్వతే సర్వదా 98 


ప్రతిపదార్థము :- 

కామాక్షి! = ఓ కామాక్షీదేవీ! 

పంచసాయకరిపోః = అయిదు బాణములు గల మన్మథునికి శత్రువైన 
శివునియొక్క ; 

ఆలోకే = చూపునందు; 

తవ = నీయొక్క 


ఉద్దామ ... ప్రచలితాత్‌ = గొప్ప కుతూహలమను నెగురుచున్న గాలియొక్క 
రాపిడిచేత కదలిన; 


ఆనన్దదుగ్గాంబుధేః = ఆనన్దమను పాలసముద్రమునుండి; 
ప్రతినవా = కొత్తదైన; 
సంవిత్రరోహాత్మికా = జ్ఞానప్రరోహరూపమైన,; 
కాచిత్‌ = ఒకానొక; 

వీచిః = తరంగము; 

ఉదంచతి = పైకి లేచుచున్నది; 
తామ్‌ = దానిని; 

కవీశ్వరాః = కవీశ్వరులు; 

సర్వదా = ఎల్లప్పుడు; 

స్మితమ్‌ ఇతి = చిజునవ్వు అని; 
వ్యాకుర్వతే = వివరించుచున్నారు. 
తాత్సర్యము: - 


శివుడు చూచినప్పుడు అమ్మవారి యెదలో కౌతూహలమను వాయువు 


150 మన్దస్మితశతకమ్‌ 
ణ 


వాక్సరిపాటియను అమృతనదికి జన్మస్థానములు, మోక్షమను చక్రవర్తి పదవికి 
సింహాసనములు నైనవి. అట్టి నీ అందమైన చిజునవ్వు కాంతి సమూహములకు 
నమస్మరించుచున్నాను. 

వివరణము :- 


చిజునవ్వుకాంతికణములయుం౦దు నౌధాంగణత్వ నూతీగృవాత్వ, 
సింహాసనత్వారోపము లుండుటచే నిందు రూపకాలంకారమున్నది. క్రీడాలోల 
కృపాసరోరుహముఖీసౌధాంగణేభ్యః అనుటవలన అమ్మవారి స్మితము ఆమె యెదలోని 
దయను సూచించునని, కవి (్రేణీ వాక్చరిపాటికామృతర్వురీ సూతీగృహేభ్యః అనుట 
వలన ఎవరిపై అమ్మవారి మందహాసము ప్రసరించునో వారికి అమృతనది వంటి వాగ్గార 
కలుగునని, నిర్వాణాంకురసార్వభౌమపదవీ సింహాసనేభ్యః అనుట వలన అమ్మవారి 
మన్టస్మిత మెవరి యందు ప్రసరించునో వారు మోక్షసింహాసన మధిష్టించెదరని 
వ్యక్తమగుచున్నది. మొదట కన్యగా నుండి సౌధాంగణమున విహరించుట, వివాహితయై 
సూతీగ్భహమున మాతృత్వము నందుట జరుగును. స్త్రీకి మాతృత్వమందుటతో కన్యాత్వ 
వివాహితాత్వము లామె మాతృత్వమున లీనములగును. ఆ తరువాత స్ర్తీకి మరొకటి 
కోరదగినది లేదు కనుక ఆమెకు సార్వభామవదవి యబ్బినట్లే, అప్పుడామె 
యానందసింహాసన మధిష్టించును. అని పై మూడు విశేషణముల క్రమవిన్యాసమువలన 
వ్యక్తమగుటచే నిట వస్తుధ్వని యున్నది. అశోక రూపమైన బ్రహ్మానంద ప్రాప్తికి 
జీవేశ్వరాద్వైతజ్ఞానమేకైక సాధనము. ఆ యద్వైతజ్ఞానము కలుగవలెనను వాసన 
ఈశ్వరాను[గ్రవాలభ్యము. “ఈశ్వరాను[గ్రవోదేవ పుంసామద్దైెపతవాననా” 
(ఈశ్వరానుగ్రహమువలననే అద్వైత వాసన కలుగును) అని పెద్దలు చెప్పిరి గదా! 
ఈశ్వరాను(గ్రవాము ఈశ్వర శరణాగతిచేతనే లభించును. మూకమవోకవి 
అద్వైతజ్ఞాన ప్రాప్తికై శ్రీ కామాక్షీదేవి మన్దస్మిత జ్యోతిష్మణములకు శరణాగతి చేయుచున్నాడు. 
ఆమె పాదారవినమునకు గాని ఆమె కటాక్షమునకు గాని ఆమె మన్టస్మితమునకు గాని 
శరణాగతి యొనర్చుట ఆమెకు శరణాగతి చేయుటయే. శరణాగతికి నమస్మారమునకు 
భేదము లేదు. నమః అనగా నాదేమియు లేదనుట. పరిశేషన్యాయమున అంతయు 
నీశ్వరునిదే యనుట శరీర మనః ప్రాణేన్టియగృ్భహ క్షేత్ర పత్నీపుత్రాదులందు మమకారము 
తొలగుట. నమే అను భావము కలిగినప్పుడంతయు నీశ్వరునిదే. విశ్వమంతయు 
నీశ్వరోత్సన్నమే కావున ఈశ్వరస్వరూపమే యగును. మట్టినుండి పుట్టిన కుండ మట్టియే 
గదా. వాసుదేవ స్సర్వమను గీత వాక్యముయొక్క అర్ధమిదియే గదా! ఇట్లు శరణాగతి 
ఈశ్వరానుగ్రహము. ఈ క్రమము ద్వారా అద్వైతజ్ఞానము లభించును. మన్దహాసముచేతనే 
విలాసము. చైతన్యఘనమైన అమ్మవారి పెదవులు విప్పికొని వచ్చినది, మన్గహాసము. 
అట్లే అమ్మవారి మాయా యవనికను చీల్చుకొని వచ్చీనదీ విశ్వము. కావున 
మందహాసమువలె ఈ విశ్వమంతయు మహామాయయగు నమ్మవారి విలాసము అనగా 


83 


సారోల్లాసినీ వ్యాఖ్యా 147 


ప్రతిపదార్థము: - 

అద్రితనయె పర్వతపుత్రికవైన; 

శ్రీకామాక్షి! ఓ శ్రీ కామాక్షీదేవీ! 

తే నీయొక్క 

సూక్తిః శుభవాక్కు 

మనస్మితాత్‌ చిబునవ్వునుండి; 
మాధుర్యాగమసంప్రదాయమ్‌ మాధుర్యాగమ సంప్రదాయమును; 
శీలయతే కిమ్‌? నేర్చుకొనుచున్నదా?; 

ముహః మాటిమాటికి; 

ఇత్టమ్‌ ఈవిధముగా; 

మమ నాయొక్క 

మనః మనస్సు; 

సన్దేహమార్గభ్రమీమ్‌ సన్దేహమార్గభ్రమణమును; 

గాహతే పొందుచున్నది; 
పారమార్థ్యసరణిస్ఫూర్తౌ యథార్థతా మార్గముయొక్క స్ఫూర్తియందు; 
పదమ్‌ అడుగును; 

న నిధత్తే మోపుటలేదు. 

తాత్పర్యము: - 


పర్వతపుత్రికవైన యో శ్రీ కామాక్షీదేవీ! మాధుర్యాగమ సంప్రదాయమును నీ 
మన్దస్మితమునుండి నీ శుభవాక్కు నేర్చుకొనుచున్నదా? లేక దానిని నీ సూక్తి నుండియే 
నీ మందస్మితము నేర్చుకొనుచున్నదా? యను సందేహమార్గమున భ్రమించుచున్న నా 
మనస్సు నిశ్చయమార్గమున అడుగు మోపలేకున్నది. 


వివరణము :- 


సంశయమున్నప్పుడు నిశ్చయముండదు. నిశ్చయమున్నప్పుడు సంశయ 


ముండదు. నిశ్చయము అయథార్థనిశ్చయము యథార్థ నిశ్చయము అని రెండు విధములుగా 
నుండును. అయథార్థనిశ్చయము అజ్ఞానరూపమే. సంశయము కూడ అజ్ఞానరూపమే. 
జ్ఞానులయొక్క యుపదేశము నొంది అజ్ఞానమును, సంశయమును తొలగించుకొనవలెను. 
అజ్ఞానసంశయములు గలవాడు నళించునని భగవద్గీత చెప్పుచున్నది. “అజ్ఞశ్చాశ్రద్దధాన శ్చ 
సంశయాత్మా వినశ్యతి, నాయంలోకోం స్తి న పరో న సుఖం సంశయాత్మనః (4.40) 
అని భగవద్గీత. అజ్ఞానము కలవారికి వినాశము కలుగవచ్చును. కాని వినాశపర్యంతము 
సుఖమే యుండును. సంశయాత్మునకు మాత్రము సుఖముండదు. చివరకు వినాశము 
కూడ తప్పదు. లౌకికవిషయముల విషయమునను, అలౌకికవిషయముల విషయమునను 


148 మన్దస్మితశతకమ్‌ 
(n) 


సంశయము జిజ్ఞాసను గలిగించి యథార్థకోటి ద్వయము కలదై యుండును. 
మాధుర్యాగమసంప్రదాయమును అమ్మవారి సూక్తి ఆమె స్మితమునుండి నేర్చుకొనుట 
యొక కోటి. అమ్మవారి స్మితమామె సూక్తినుండి నేర్చుకొనుట మరొక కోటి. సంశయమున 
భావభావ కోటి ద్వయమే యుండవలెనని యంగీకరించినప్పుడు మాధుర్యాగమ 
సంప్రదాయము నమ్మవారి సూక్తినుండి ఆమె మనహాసము నేర్చుకొనుచున్నదా, లేదా 
యని యొక సంశయము. మాధుర్యాగమ సంప్రదాయము నమ్మవారి మనహాసమునుండి 
యామె సూక్తి నుండి నేర్చుకొనుచున్నదా లేదా యని మరొక సంశయము నేర్పడును. 
మొట్టమొదటి సంశయమున రెండవకోటి నంగీకరించిన మొదటి కోటియొక్క అభావము, 
మొదటి కోటి నంగీకరించిన రెండవకోటి యొక్క యభావమును అంతర్భవించును గావున 
రెండు పక్షములలోను సామంజస్యము నొప్పుకొనవచ్చును. ఎట్లెనను సంశయము 
బాధారూపమే సుఖాభావరూపమే. అమ్మవారి నోటి నుండి మాధుర్యాగమసంప్రదాయము 
లోకమునం దాగతమైనది. ఆమె నోటిలోనున్న మాధుర్యాగమసంప్రదాయమును ఆమె 
నోటిలోనే యున్న వాక్కు మన్టస్మితము నేకకాలమున మాధుర్యాగమసంప్రదాయ 
మెరిగియున్నవని అంగీకరింపవచ్చును. వాక్కు శబ్దరూపమున మాధుర్యాగమ 
సంప్రదాయమును ప్రవర్తింపంజేయును. మన్దస్మితమున ధ్వని యుండదు. కావున 
మౌనరూపమున మాధుర్యాగమ సంప్రదాయమును ప్రవర్తింపంజేయును. వాక్కు (మాధుర్య) 
ఆగమ సంప్రదాయమును (బ్రహ్మోత్మెక్యనిశ్చయ జ్ఞానము) ప్రవర్తింపంజేయుననుటకు 
ప్రమాణము అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి (క. 1.2.8) (పరబ్రహ్మ రూపియగు గురువు 
చెప్పినపుడు బ్రహ్మజ్ఞానము కలుగకపోవుట లేదు) అను కఠోపనిషద్వాక్యము ప్రమాణము. 
మన్దస్మితము (మాధుర్య) ఆగమసంప్రదాయమును మౌనముతో ప్రవర్తింపంజేయుననుటకు 
“మౌనవ్యాఖ్యాప్రకటి తపరబ్రహ్మతత్త్వం” అను శ్రీ శంకరాచార్యుల సూక్తి ప్రమాణము. 
జీవులు స్త్రీ రూపులు. పరమాత్మ పురుషరూపి. పరమాత్మను భర్తగాగాని ప్రియునిగాని 
భావించుట మధురభక్తి యనంబడును. ఈ మధురభక్తి సంప్రదాయమునకు ప్రమాణము 
“యథా నద్యస్స్యందమానా స్సముద్రే9_స్తం గచ్చన్తి నామరూపే విహాయ” (ముం. 3.2. 8) 
అను నుపనిషద్వాక్యము ప్రమాణము. పై ఉపని ద్వాక్యమున నద్యః అను జీవసూచక 
పదము స్రీలింగమున, పరమాత్మ సూచక సముద్ర పదము పుంలింగమున నుండుట 
గమనింపందగినది. జీవేశ్వరుల మధ్య నాయికానాయకులమధ్యవలె శృంగారమే 
సముచితము శ్రేష్టము. కారణము అది మధురమగుటయే. “శృంగార ఏవ మధురః 
పరః ప్రహ్లాదనో రసః అని ధ్వన్యాలోకకర్తయగు నానన్దనర్ధనుని సూక్తి యిట అనుసంధింపం 
దగినది. మొదట జీవుడమ్మవారితో నైక్యానుసన్ధానమును పొంది తరువాత శివైక్యాను 
సన్ధానమాచరింపవలెను. ఇదియే మాధుర్యాగమసంప్రదాయము. ఐక్యాను సన్ధానమున 
అమ్మవారికి శివునకు శేషశేషిభావము సాధారణము. కావున ఒక్కరెక్కువ ఒకరు తక్కువ 
అనునది లేదు. మనస్సుయొక్క స్వభావము సంశయమే. “సంశయాత్మకమ్మనఃణ” అని 


84 


సారోల్లాసినీ వ్యాఖ్యా 149 


పెద్దల నిర్వచనము. కవి నా మనస్సు సంశయమార్గములో (భ్రమించుచున్నదే కాని 
నిశ్చయమార్గమున నడుగిడుట లేదు అని చెప్పునప్పుడు మనశ్శబ్దమును ప్రయోగించుట 
యుచితముగా నున్నది. వాస్తవమునకు మనస్సను శబ్దము అంతఃకరణార్థమున 
ప్రయోగింపంబడుచుండును. అంతఃకరణము సంశయాత్మకత్వమును విడచి 
నిశ్చయాత్మకత్వము నందినప్పుడు బుద్దియని పేర్మొనంబడును. పారమార్థ్యము 
భగవత్సత్తయందు భగవత్‌ జ్ఞానమునందు భగవదానందమునందు మాత్రమే యుండును. 
మిగిలినదంతయు మిథ్యయే. పైసత్త జ్ఞానము ఆనందమని పేర్మొనంబడుటయే కాని 
వానిలో ఏకత్వమే యున్నది. పృథగ్భావము లేదు. 
ధా హాల 

అవ:- పై శ్లోకమున తన మనస్సు సంశయమార్గ్లభ్రమణము వీడకున్నది అని కవిచే 
చెప్పంబడినది. ఈ శ్లోకమున పరమార్థనిశ్చయబుద్ది కలుగుట కావశ్యకమైన 
శరణాగతిరూపమైన నమస్కారము చేయంబడుచున్నది. 


శ్లో క్రీడాలోలకృపాసరోరుహముఖీసౌధాబ్దణేభ్యః కవి- 
శ్రేణీవాక్చరిపాటికామృతర్వురీసూతీగృ హే భ్యళ్ళివే!। 
నిర్వాణాజ్మురసార్వభౌమపదవీసింహాసనేభ్యస్తవ 
శ్రీకామాక్షి! మనోజ్ఞమన్దసహితజ్యోతిష్కణేభ్యో నమః॥। 100 


ప్రతిపదార్థము: - 

శివే = మంగల స్వరూపురాలవైన; 
శ్రీకామాక్షి! = ఓ శ్రీ కామాక్షీదేవీ!; 
క్రీడాలోలకృపాసరోరుహముఖీ = ఆటతమి గల దయయను స్రీయొక్క 
సౌధాబ్దణేభ్యః మేడముంగిళ్లైన; 

కవి్రేణీవాక్చరిపాటి కామృతర్వరీ = కవి సమయముయొక్క వాక్చరిపాటి 
సూతీగ్భ హేభ్యః యను అమృతనదికి జన్మస్థానములైన; 
నిర్వాణాంకురసార్వభౌమపదవీ = మోక్ష ప్రాప్తియనెడి చక్రవర్తి పదవీ 
సింహాసనేభ్యః సింహాసనములైన; 

తవ = నీయొక్క 
మనోజ్ఞమన్దహసితజ్యోతిష్కణేభ్యః = అందమైన చిజునవ్వు కాంతి కణములకు 
నమః! = నమస్కారము. 

తాత్పర్యము: - 


మంగల స్వరూపురాలవైన శ్రీకామాక్షీదేవీ! నీ చిజునవ్వు కాంతి కణములు 
ఆటతమిగల దయయను స్తీ విహరించు సౌధమునకు ముంగిళ్ళు. కవి సమూహముల 


మన్దస్మితశతకమ్‌ 
ణ 


| మనస్మితశతకమ్‌ - శ్లోకానుక్రమణికా 


154 

అ(శాన్తం - 81 
ఆకర్షన్‌ - 90 
ఆర్యామేవ - 101 
ఆరూధ్యస్య -7 
ఆరూఢా - 19 
ఆలోకే - 98 
ఆశంకే - 46 


ఆశాసీమసు -6 
ఆస్తీర్ణాధర - 47 


ఇన్గానే - 94 
ఉత్తుంగ - 22,55,687 
కంబో - 15 
కమేణ - 34 
కర్పూరద్యుతి - 3,52 
కర్పూరైః - 24 
కర్మౌఘాఖ్య - 32 
కామాక్షి - 38 
కామాక్షి స్మిత - 42 
కామాక్ష్యా - 79 
కాళ్ళీర - 14 

కిం తైసో - 88 
క్రీడా - 100 
క్షీరం - 239 
క్షీరాబ్టేరపి - 67 
కుంఠీకుర్యః - 49 
కుర్వుర్నః - 33 
క్షుజ్ణం - 89 
క్షేపీయః - 91 
గాఢాశ్లేష - 48 
చేతః - 31,97 
జన్లూనాం - 86 
జాత్యా - 80 
జానీమో - 60 


జేతుం - 9 
జ్యోత్నా - 40,72 
త్వన్మన్దస్మిత - 35,63 
దుషృన్మార్క - 36 
ద్రుహ్యస్తీ - 183 
ధానుష్మాగ్ర - 57 
నమస్య - 64 
నమ్రాణాం - 37 
నిత్యం - 12 
పీయూషం - 29,45 
పుమ్మిః - 86 
ప్రాకాశ్యం - 74 
ప్రేంఖత్‌ - 28 
ప్రేంఖన్న - 50 
బధ్నీమో -1 
బింబోష్ట - 26 
బిభ్రాణా - 27 
భాషాయా - 95 
భూషా - 84 

మధ్యే - 25 

మన్సారే - 44 
మస్దారాదిషు - 93 
మానగ్రంధి - 41 
ముక్తానాం - 65 
యన్నాకంపత - 58 


యా జాడ్యాంబు - 18 


యా పీనస్తన - 4 
యాన్తీ - 61 

యే మాధుర్య - 78 
యేషాం - 5,17 
లావణ్యాంబు - 54 
వక్షోజే - 16 
వక్రశ్రీ - 11 


వక్రేందో =- బి0 
విశ్వషాం - 30 
వైమల్యం - 73 
వైశద్యేన - 58 
వ్యాపారం - 51 
శంభో - రి 
శైత్య - 69 
శోజీ - 70 
శ్వేతాపి - 10 


శీకాంచీపుర - 68,81 
శ్రీ కామాక్షి - 62,66,71,77,92 
సధ్రీచే - 2 

సంక్రుద్ధ = 76 
సంతాపం - 96 
సన్నామైక - 56 
సమ్మిన్నేన -59 
సాహాయ్యం - 21 
స్వాభావ్యాత్‌ - 88 
సూక్తిః - 99 

సూతిః - రిర్‌ 
సూర్యాలోక -48 
హేరంబే - 75 


రి5 


సారోల్లానినీ వ్యాఖ్యా 151 


విశ్వావిర్భావము, మన్దహాస ప్రకటనము ఏకరూపములు అనగా విశ్వమంతయు అమ్మవారి 
మందహాసమే. కావున మన్దహాసమునకు నమస్మారమనగా విశ్వరూపిణియగు నమ్మవారికి 
నమస్మారము అని యర్థము. 

1) చిద్విలాసః ప్రపంచోయ మనునది శాక్తేయాద్వైత సిద్ధాంతము. ఈ 
సిద్ధాంతమున కనంబడుచున్న జగము మిథ్య కాదు. జగమునకు అమ్మవారికి కనం 
బడుచున్న భేదము మిథ్య అనగా విశ్వము విశ్వేశ్వరీ స్వరూపమే. విశ్వము విశ్వేశ్వరియు 
రెండును సత్యములు. ఆ రెంటిని భిన్నములనుకొనుట యజ్ఞానము. 

2) అమ్మవారి మనహాస మామె మాయ “చిద్వివర్తః ప్రపంచోయమ్‌” అనునది 
శంకరాద్వైత సిద్ధాంతము. ఈ సిద్దాన్తమున జగమే మిథ్య, రజ్ఞావివర్తమైన సర్పము 
మిథ్యయినట్లు, బ్రహ్మవివర్తమైన ఈ జగము మిథ్య. రెండు సిద్ధాంతములలోను అద్వైత 
మంగీకరింపంబడినది. 

on దా 
అవ: - మనోజ్ఞ మందహసిత జ్యోతిష్మణ నమస్మారముతో పై శ్లోకమున మన్దస్మిత 
శతకము ముగిసినది. ఈ 101 శ్లోకమున పంచశతీ గ్రంథముయొక్క సమాప్తి చెప్పం 
బడుచున్నది. 


శ్లో ఆర్యామేవ విభావయన్మనసి యః పాదారవిన్దం పురః 
పశ్యన్నారభతే స్తుతిం స నియతం లబ్ధ్వా కటాక్షచ్చవిమ్‌। 
కామాక్ష్యా మృదులస్మితాంశులహరీ జ్యోత్నావయస్యాన్వితా - 
మారోహత్యపవర్గసౌధవలభీమానన్దవీచీమయీమ్‌॥ 101 


ప్రతిపదార్థము: - 

యః = ఎవడు 

మనసి = మనస్సునందు; 
ఆర్యామేవ = ఆర్యనే; 
విభావయన్‌ = విశేషముగా భావించుచు; 
పురః = ఎదుట; 
పాదారవినమ్‌ = పాదకమలమును; 
పశ్యన్‌ = చూచుచు; 
స్తుతిమ్‌ = స్తుతిని; 

ఆరభతే = ఆరంభించునో; 
సః = వాదు; 

నియతమ్‌ = తప్పక; 


152 మన్దస్మితశతకమ్‌ 

కటాక్షచ్చవిమ్‌ = కటాక్షముయొక్క కాన్తిని; 

లబ్ధ్వా = పొంది; 

కామాక్ష్యాః = కామాక్షీదేవియొక్క 

మృదులస్మితాంశులహరీజ్యోత్నా = మన్గ్దహాసకాన్తి ప్రవాహమనెడి వెన్నెల 

వయస్యాన్వితామ్‌ యను పేరుగల స్నేహితురాలితో కూడిన; 

ఆనన్దవీచీమయీమ్‌ = ఆనన్దతరంగరూపమైన; 

అపవర్గసౌధవలభీమ్‌ = మోక్షమను మేడయొక్క పై యంతస్తునకు 
ముందున్న భాగమునకు; 

ఆరోహతి = ఎక్కును. 

తాత్సర్యము: - 


ఎవడు ఆర్యనే విశేషముగా భావించుచు, నెదుట ఆమె పాదార విందమును 
చూచుచు, స్తుతి నారంభించునో, వాడు తప్పక ఆమె కటాక్షకాన్తిని పొంది, ఆ కామాక్షీ 
దేవియొక్క మన్షస్మిత కాంతి ప్రవాహమనెడి వెన్నెల యను పేరుగల స్నేహితురాలితో 
కూడిన మోక్షసౌధము పైయంతస్తుయొక్క ముందు భాగమును చేరుకొనగలడు. 
వివరణము :- 

మూకమహాకవి ఈ గ్రంథమును వ్రాయుటకు ముందు ఆర్యను అనగా 
కామాక్తీదేవిని మనసున భావించినాడు. అప్పుడాయన యెదుట అమ్మవారి పాదము 
కనంబడినది. అమ్మవారి స్తుతి నారంభించినాడు. ఆ స్తుతివలన అమ్మవారి 
కటాక్షమాయనకు లభించినది. ఆ తరువాత ఆయనకు మోక్షము లభించినది. 
మూకమహాకవికి భూతభవిష్యద్వర్రమానకాలములకు సంబంధించిన విజ్ఞానము 
కాలాతీతపరమార్ధవిజ్ఞానమును లభించినది. మొదటి శతకము పూర్తి కాగానే అమ్మవారి 
పాదారవినము సాక్షాత్మరించినది. అనగా విశ్వమంతయు భగవంతుని పాదమే యను 
మాండూక్యోపనిషద్వాక్యార్థ మనుభవములోనికి వచ్చినది. ఎదుట కనబడు విశ్వమునే 
యమ్మవారి పాదముగా దర్శించుచు పాదారవినశతకము ముగించినాడు. స్తుతి 
శతకమారంభించగానే అమ్మవారు తనను కటాక్షించినట్లనుభవము కలిగినది. ఇంతవరకు 
భూతకాల జ్ఞానము. కటాక్షశతకము పూర్తి చేయగానే అమ్మవారి మన్గహాసము 
వెల్లివిరిసినది. మూకమహాకవి దానిలో మునిగిపోయినాడు. ప్రాణమెప్పుడు పోయినదో 
కాని తానమ్మవారి మనహాసముయొక్క ఉపరిభాగమైన మోక్షసౌధవలభితో తనకు తాను 
దర్శించుకొన్నాడు. ఇది భవిష్యత్‌ జ్ఞానము. యత్తత్‌ శబ్బములయొక్క విభావయన్‌ 
పశ్యన్‌ అను శత్రంతములయొక్క లబ్బ్వా, యుక్స్వ్వా, అను క్వ్వాన్తములయొక్క 
ప్రయోగబలమున పై వస్తువంతయు వ్యంగ్యమగుచున్నది. రెండు శత్రంతముల పిమ్మట 
ఆరభతే యను వర్తమాన క్రియను ప్రయోగించుటచే అంతకు పూర్వమున్న జ్ఞానము 
భూతకాలికము. లబ్బ్వా అను, క్వాన్తమున దాని తరువాత భవిష్యర్థక లడంత క్రియ 


86 


సారోల్లాసినీ వ్యాఖ్యా 153 


(ఆరోహతి) ప్రయోగించుటచే కటాక్షలాభము మోక్షనాధవలభ్యా రోహణము 
స్తుత్యారంభానంతర భవిష్య జ్ఞానమని స్పష్టము కాకమానదు. ఈ శ్లోకమున ఈ 
పంచశతి పరించు వానికి కలుగు లాభమును కూడ వివరించు చున్నాడు. పంచశతిలో 
మొదటిది ఆర్యాశతకము. రెండవది పాదారవిన్హ శతకము, మూడవది స్తుతి శతకము 
నాలుగవది కటాక్ష శతకము. ఐదవది మందస్మిత శతకము. పంచశతీపాఠకుడు 
ఆర్యను భావింపవలెను. తత్పుణ్యబలమున మరియు భావనాబలమున పరోక్షవస్తువైన 
అమ్మవారి పాదారవిన మెదుట సాక్షాత్మరించును. ఆ యనుభూతితో పులకించి యా 
పాఠకుడు తనకున్న భాషాపటిమతో నామెను పాదాదిగా స్తుతించ నారంభించును. 
ఆరంభించిన ఆ స్తుతి ఇట్లు పాదారవిన శతకము స్తుతి శతకము ముగియు నప్పటికి 
అమ్మవారు కటాక్షించినట్లనుభూతి నొందును. ఆ అనుభూతితో కటాక్షశతకమును 
ముగించునప్పటికి అమ్మవారి మన్దస్మితప్రవాహము మెల్లమెల్లగా బయలుదేరి పాఠకుని 
ముంచివేయును. మన్షస్మిత పాఠము పూర్తియగునప్పటికి పాఠకుడు బ్రహ్మాత్మజ్ఞానము 
నొంది జీవన్ముక్తావస్థ నొందును. జీవన్ముక్తావస్థ నొందిన యా పాఠకుడు పునః పునః 
పంచశతీ పాఠమొనరించుచు దేహపాతా నంతరము అమ్మవారితో నైక్యము నొందును. 
ఇదియే కైవల్యముక్తి. ఒకవేళ (బ్రహ్మాత్మజ్ఞానము కలుగక జీవన్ముక్తావస్థ లభింపనిచో 
దేహపాతానంతరము అమ్మవారి లోకముంజేరును. ఇది సాలోక్యముక్తి. తరువాత 
అమ్మవారి రూపముతో సమానరూపము అనగా పాశాంకుశేక్షుధనుః పుష్పబాణములు 
గల చతుర్భుజములు గల రూపమును పొందును. ఆ పిమ్మట అమ్మవారి దగ్గబికు 
చేరును. ఇది సామీప్యముక్తి. ఆ తరువాత అమ్మవారి ఐశ్వర్యముతో సమానమైన 
(జగత్సృవ్యాది వ్యాపారము తప్ప) ఐశ్వర్యము నొందును. ఇది సార్షిముక్తి. ఆ తరువాత 
అమ్మవారి యాభరణములలో అవయములలో కరణములలో 'నంతఃకరణములలో 
ఏదోయొక దానిలో నైక్యమొందును. ఇది సాయుజ్యముక్తి. ఆ తరువాత అమ్మవారు 
గురుస్వరూపిణియై తత్త్వమసి యను మహావాక్య ముపదేశించును. ఆ యుపదేశమున 
సాలోక్యాదిముక్తులలోనే ముక్తిని పొందిన వాడైనను బ్రమ్మాత్మైక్యజ్ఞానము నొందును. 
అప్పుడు లోకాతీయమైన అలౌకికమైన చిద్రూపిణియైన అమ్మవారిలో నైక్యము నొందును. 
ఇంతటితో పాఠకుని కథ కంచికి చేరును. భూలోకమున భార్యాపుత్రాదులు తోడుగా 
నుందురు. వారినందఅను విడచి జీవుడు మరణించును. ఆతడు లోకాన్తరములకు 
పోవునప్పుడు ఆతని పుణ్యపాపములే వెంటనుండును. అమ్మవారిలోకమున మాత్రము 
అమ్మవారి మన్దహాసకాంతి ప్రవాహజ్యోత్నయను స్నేహితురాలుండును. ఆమెతో కలిసి 
మోక్షసౌధవలభియందు ఆనన్దవీచుల నోలలాడును. 
మందస్మితశతకమ్‌ సంపూర్ణమ్‌ 
ఓం నమళ్శివాయై చ నమశ్శివాయ ఓం 


° 


(Op 


సారోల్లానినీ వ్యాఖ్యా 


__స్తుతిశతకమ్‌ - శ్లోకానుక్రమణికా 


అక్షోశ్చ - 14 ఖణ్బం - 15 పాణ్ణిత్యమ్‌ - 1 
అచీరమం - 27 ఖల్తీకృత్వ - 74 పురదమయితుః - 36 
అనాద్యన్లా - 43 ఘనశ్యామా - 54 పురస్తాత్‌ - 50 
అశోధ్య - 89 ఘనస్తన - 88 ప్రణమన - 32 
అసూయన్తీ - 42 చన్లాపీడాం - 61 ప్రతీచీమ్‌ - 59 
అహన్నాఖ్యా - 57 చరాచర - 97 ప్రొఢధ్వాన్త - 7 
ఆధున్వత్యై - 72 చిత్రం చిత్రం - 68 బుధే వా - 58 
ఆర్టీభూతైః - 71 జడాః - 82 భువన - 99 
ఆలోకే - 17 జనని - 28 (భ్రమరిత - 22 
ఆహారాంశం - 70 జమారాతి - 60 మధురవచసో - 28 
ఇమమ్‌ - 102 జయ జగదమ్మికే - 98  మనసిజ - 38 
ఉదజ్బస్తీ - 51 జాతా - 12 మనఃస్తమృం - 53 
ఊరీకుర్వన్‌ - 63 తన్దాహీన - 8 మనోమధు - 94 
ఏకా - 78 తన్వానీం - 16 మమ - 34 
ఐక్యం - 13 తమోవిపినం - 91 మరకతరుచామ్‌ - 31 
వ కదా - 88 త్వయేవ - 92 మహాముని - 81 
కట్రాక శతకము కబళిత - 26 త్వయైవ - 96 మునిజనమనః - 29 
ఆ కమల - 24 తాపి్బు - 2 మునిజనమనోపేటీ - 80 
కలకల - 20 తామ్రామ్ఫోజం - 69 యస్యా వాటీ - 77 
కలాలీలా - 40 త్రియంబకం - 80 యస్మిన్‌ - 18 
కలావతి - 95 దనాాదన్తి - 79 యేన ఖ్యాతో - 75 
కలితరతయః - 25 దరిద్రాణాం - 47 యే సన్టారుణయన్ని - 8 
కవిత్వక్రీ - 46 దూరం వాచాం - 783 రాకా - 11 
కవీన్టహృదయేచరీ - 84 ధనేన - 85 వరీవర్తు - 48 
క్వణత్‌ - 100 ధన్యాధన్యా - 76 వ్యావృణ్వానాః - 66 
క్షణాత్‌ - 49 నతానాం - 55 శమిత - 38 
కాంచీలీలా - 64 నమఃస్తాత్‌ - 41 శ్యామా - 6 
కాన్హెః - 10 నయనయుగళీ - ౩7 శిథిలిత - 39 
కామాడమృరపూరయా - 4 నిత్యం -9 శ్రియం - 52 
కామాక్షీణ - 5 పరామృత - 90 సమర - 101 
కాలామ్మోద - 62 పరావిద్యా - 56 సరసవచసాం - 21 
కాలామ్మోదే - 67 పరిమల - 85 సుధా - 44 
కాళిస్టీ - 19 పరే జనని - 98 సురాః - 86 


కృపాధారా - 45 పవిత్రయ - 87 సేతుర్మాతః - 65 


